కోరాడ రామకృష్ణయ్య గారి 
వంశం - జీవితం - రచనలు 


COGS సచిత్ర వారపత్రిక 1952 ఆగస్టులో 
ప్రారంభమయింది. దానిలో భాషా చర్చకూడ ఉండాలను 
కున్న సంపాదకులు ఒక పదాన్నో, పదబంధాన్నో STO 
కంగా చర్చించాలని, ఆ చర్చ శాస్త్ర పరిభాషా జటీలం 
కాకుండా కథ చెప్పినట్టు ఉండాలని, వారపత్రికలో ఒక 
పుటకు మించరాదని, ఈ పనికి పూనుకోమని నన్ను 
ఆదేశించారు. ఈ సదవకాశం జారవిడువలేక “నుడి 
నానుడి” అనే శీర్షిక కింద వారం వారం ఒక పదాన్ని 
చర్చించడానికి పూనుకున్నాను. 


అప్పుడు నాకు, చిన్ననాడు యాదృచి కంగా కన్నెమారా 
IDS? తిరగవేసిన “వాట్స్‌ డిక్‌ష్నరీ ఆఫ్‌ కమర్షియల్‌ 
| GES ఇన్‌ ఇండియా, బర్మా అండ్‌ DON?’ అనే 
ఘంటువు గుర్తుకు వచ్చింది. అప్పుడు నేను దానిలోని 
పద పదార్హ విచారం చదివి నివ్వెర పోయాను. ఎంత గొప్ప 
పరిశ్రమ అది? అలాంటిది తెలుగులో ఉంటే ఎంత 
బాగుండును? - అని అనిపించింది. అది నాబోటి 
ఒంటరిగానికి, పరిమిత బుద్దికీ సాధ్యమా? 


కాని “నుడి - నా నుడి” శీర్షికలో పరిశ్రమించడానికి 
నా చిన్ననాటి ఆ డిక్‌ష్నరీ పరిచయం [ప్రోత్సాహ మిచ్చింది. 
నేను ప్రతి పదాన్ని తెలుగు తోబుట్టువులలోని సమానార్హక 
సరూపపదాలతో తులనాత్మకంగా తరచి చూడడమేకాక 
పదం పుట్టు పూర్వాలను మానవజాతి పరిణామ చరిత్ర 
దృష్టితో కూడా తెలుసుకెనడానికి ప్రయత్నించాను. ఈ 
ప్రయత్నంలో ఎన్నో సందేహాలు పుట్టుకువచ్చేవి. వాటి 
నివారణ కోసం మద్రాసు విశ్వవిద్యాలయంలోని తమిళశాఖా 
ధ్యక్షులు (శ్రీ) సేతు పి గారి వద్దకు, తెలుగు శాఖాధ్యక్షులు 
(శీ కోరాడ రామకృపయ్య గారివద్దకు, కన్నడ శాభాధ్య 
కులు (శ్రీ మరియ _ భట్టుగారి వద్దకు పరుగులు 
తీసేవాడిని. 


ఒకసారి కందులు గురించి వాద్దామనుకున్నాను. సాయం 
కాలం కూర్చున్న వాణ్ని రాత్రి ఏడైనా ఏమీ తోచక 


శ్రీ) తిరుమల రామచంద్ర 


కొట్టుకుంటున్నాను. వ్రాసి చింపిన కాగితాలు పక్కన 
పెద్దకుప్పుగా పడి ఉన్నాయి. వ్రాత తక్కువయినా, కాయి 
తాలు చింపి పోగుచేయడం మాత్రం ఎక్కువే - అనినా 
(శ్రీమతి అనంత లక్ష్మీ విసుక్కుంది ఎప్పటిలాగే. నేను 
BOSHS 35° అక్సర్‌ సాహెబ్‌ వీధి మొదటి ఇంట్లో 
ఉండే వాడిని. (శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు సింగరాచారి 
వీధి, తేరువీధి కలిసే మూలలో ఉండేవారు. అది నేనున్న 
ఇంటికి ఫర్జాంగున్నర దూరంలో ఉంటుంది. 


నేను ఏదో కొంప మునిగినట్టు లేచి సింగరాచారి వీధికి 
బయలుదేరాను. అప్పుడు రాత్రి పదిన్నర గంట కావచ్చు. 
రామకృస్లయ్యగారి యింటి తలుపు తట్టాను. వారే వచ్చి 
తలుపు తీశారు. “ఏమిటి? ఇంత హడావిడిగా వచ్చారు?” 
అని (ప్రశ్నిస్తూ, వసారాలో ఉన్న బెంచీ మీద కూర్చోమ 
న్నారు. ఈ బెంచీ ఎన్నో సాధారణ, విశేష అత్యవసర 
సాహిత్య గోష్టులకు సాక్షి. “ఏమీ లేదు. కందులు ఎలా 
వచ్చాయో తెలీలేదు. అందుకోసం - " అని నేను నీళ్లు 
నమిలాను. “దీనికేమిటి తొందర? ఈ అర్లరా(త్రి వేలే 
రావాలా? రేపు ఉదయం రావచ్చు గదా!” అని మరొకంైతే 
అనేవారే. కాని, రామకృష్ణయ్యగారు “ఓహో! అదా? 
ఆలోచిద్దాం” అంటూ నా పక్కనే బెంచీ మీద కూర్చుని 
ఆత్మగతంగా “ఇది కాబోలు. అదే అదే. మరి ఇదో! బాను. 
అదే. అంతే!'” అని అనుకుంటూ, మధ్య మధ్య నాతో 
మాట్లాడుతూ “ఇలా ఆలోచించండి. ఇలాటి వాటికి పేర్లు 
వాటి ఆకారం, రంగు మొదలయిన వాటిని బట్టి వచ్చి 
ఉంటాయి. పయిర్‌ - BSE పచ్చరంగును బట్టి వచ్చిందేగా. 
ఇదీ అంతే కందు-కందిరీగ-కందెని? అని అంటూ మళ్ళీ 
ఆలోచనలో పడ్డారు. చివరకు “wos లేండి. కందులు 
కొంచెం ఎరుపు చాయలో ఉంటాయి. కదా! రంగును ogy 
వచ్చి ఉంటుందీ పేరు, ప్రస్తుతం ఈ ధోరణిలో ఊహిస్తూ 
మరికొన్ని పదాలు చూద్దాం'' అన్నారు. 


పాల్‌! పాలమ్మా! - అంటూ పాలవాళ్ల కేకలు వినబడ్డాయి. 
నేను లేచి తప్పుచేసిన వాణ్ని గనుక వినయంగా “తెల్లవార 


2 


వచ్చింది. మీ నిద్రపోగొట్టాను. మన్నించాలి. తెల్లవారగానే 
వ్రాయాలిగదా అని వచ్చాను. ఇంత పాద్దవుతుందని 
అనుకోలేదు'' అన్నాను. “మరేం ఫరవాలేదు. నేనూ 
విద్యార్థినే. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు 
పుట్టుకు వస్తుంటాయి” అని అన్నారు రామకృష్ణయ్యగారు 
అతి సహజ సరళంగా. 


ఇదీ రామకృస్థయ్యగారి భవ్య వ్యక్తిత్వం. '“రేపు యూనివ 
OJS రండి. చూద్దాం. ఈ అపరరాత్రిలో కొంపేం 
మునిగింది?” అని రెండు మాటల్లో నన్ను పంపి వేయవచ్చు. 
కాని వారిది అలాంటి స్వభావం కాదు. “'బిజ్ఞాసతో వచ్చాడు. 
సంతృప్తి పరచి పంపుదాం”? అనే సౌజన్యం వారిది. అంతటి 
విద్వాంసులయినా, నిరంతర విద్యార్థి వారు. 


కోరాడ వంశం - మూల పురుషుడు 
మహాదేవ శాస్త్రి 


రామకృష్ణయ్యగారికి ఈ సౌజన్యం లోకవృత్త పరిశీలన 
వల్లనో, చదువువల్లనో అబ్బిందికాదు; ఆనువంశికమైనది. 
కోరాడ వంశంలో జనించిన వారందరూ - వారి పితామహ 
ప్రపితామహులందరూ అలాంటి సౌజన్య మూర్తులే. “విద్య 
యొసగును వినయయిు' అనే Kri అందరూ లక్ష్య 
భూతులే. కోరాడవంశం మూల పురుషుడు మహాదేవశా స్త్రి, 
రామకృష్థయ్యగారి పితామహులైన రామచం(ద్రశా(స్తిగారు తమ 
వంశాన్ని గూర్చి ఇలా చెప్పుకొన్నారు: 


“కేశవ DPSS విశు 

ద్దాన్తరతా ప్రవృత్తితో విశద 
కోరాడ ఇతి చ సంతతి 

రభవ త్తస్వా మభూ న్మహాదేవః.” 


కోరాడ వంశం కేశవ ధ్యాన విశుద్దమైన మనఃప్రవృత్తి కలది. 
ఆ వంశంలో మహాదేవ శాస్తి జన్మించారు. 


“స సర్వశాస్ర్ర(పభవైకరూపః 

(2) దేవతా పాద సరోజ బంభరః, 

స్వస్యాన్వ యోతృన్న జనుష్మతాం మనా 

గ్విమూఢతా నోచిత మిత్యవేత్య సః 

శ్రీశైల గోత్రే భమరాంచికాన్తే 

మాలూర SFA కృతాహృతిః, 

శర్వాక్షి విజ్లేయ మితే రనారతమ్‌ 

చ(కైద్భుతం త(ద్వ్వృత మిద్దభైర్యకణ' 

ఆ మహాదేవశా స్త్రి (శీ, విద్యోపాసుకుడు, (శ్రీ, దేవతాపాద 
పద్మ భ్రమరాయమాణుడు. తన వంశంలో Ye వారెవరూ 


సాహితీ నీరాజన, 


విద్యావిహీనులు కారాదని విద్యాజ్ఞానవంతులు ' కావాల! 
భావించి, "(శ్రీశైలంలో భ్రమరాంబికాసన్నిధానంలో ఎండ 
మారేడు దళాలు ఆహారంగా (గ్రహించి ఇరవైయేడు దినాలు 
మహాధైర్యంతో అద్భుతమైన తపస్సు చేశాడు. అతః 
తపస్సుకు భ్రమరాంబిక సంతుహ్ట్రాంతరంగ అయి *' ఏమి 
నీ వాంఛితం?”' అని ప్రశ్నించింది. అప్పుడు మహాదేవశా, 
ఇలా విన్నవించారు: 


“సర్వం హ్యాదృష్టస్య వశం హి కామం 
విద్యాస్తిచే తృర్వ విపన్నివృత్తేః, 
తయాప్యతే సర్వజనేషు మాన్యతా 
యయేయతే Pys మజస్రగమ్యమ్‌. 


రాజానో బహు మానయంత్యయ మివా 
BHO ద్రవ ద్రవ్యతః 

"స్ఫేకాజ్ఞాత పిశఖ రూప కనకం 
సత్సాండితిం పూరుషమ్‌, 

తేనా త్యంత సుఖీ భవత్యవిరతం 
యాచేన తత్సమ్ప దో 

హేలా జాలవశీకృతే ప్రియతమే 
IPIE T DA: 


యాచే భగీరథ రథానుగ జహ్ను కన్యా 
Reged సహచరీ భవన (ప్రకాణ్చామ్‌, 
విద్యాం విధేహి దయయా మృతసారవత్యాం 
హ్యాసప్తమా న్మమకులో దృవపూరుషాణామ్‌.” 


“GO! అంతా అదృష్టానికి లోబడిందనే మాట నిజ 
కాని విద్య ఉంటే సకల విపత్తులు తొలగుతాయి. విద్య 
సకల జనుల ప్రశంస పొందవచ్చు. దానివల్ల సకల సౌఖ్యా। 
నిరంతరం కలుగుతాయి. బంగారు (ద్రవించిపోయేది కావ 
వల్ల కాలిస్తే పచ్చని రూపం పోతుంది. విద్య అటువం! 
కాదు. కనుక సత్సాండిత్యం కల వాడిని రాజులు నిరంళ 
గౌర విస్తారు. అందువల్ల నేను విలాసాలతో మనసు 
DHL"? మెరుపులాంటి సంపదలను కోరను. gf 
రథాన్ని వెన్నంటి వచ్చిన గంగానదీ tb సహచరి అం 
అమృత సారవతి అయిన విద్యను ఏడు తరాల వ 
అను(గ్రహించు''. ఈ ప్రార్ధనను మన్నించి దేవి ఆ | 
అను(గ్రహించింది. కనుకనే ఈ వంశం పండిత శిభామణ. 
ఆకరమై విరాజిల్లింది. 


మహాదేవ శాస్తి తరాకత అపరి(గహ దీక్షితుడు ed 
అనేవారు సకల శాస్త్ర పారంగతులయినా, పరులకు 
జాపడానికి ఇష్టంలేక దరిద్రంగానే జీవితం గడిపారు. 


కోరాడ రామకృష్టయ్యగారి వంశం - జీవితం- రచనలు 


యేళ్లు వచ్చాయి. sgg పూర్తి చేసుకొందామనే కోరిక 
కలిగింది. ఈ సంగతిని ఆ (గామ ప్రజలు కనిపెట్టి ఆయనతో 
శతఘంటా శతావధానం చేయించారట. ఆ సమయంలోనే 
ఆయన “శత ఘాంటిక చూడామణి” అనే బిరుదు 
పాందారట. (గామ (ప్రజలు ఆయనకు కొంత భూమిని 
దానమివ్వా అనుకున్నారట. దానికి కూడ ఆయన ఒప్పుకోక 
పోగా, ప్రజలు బలవంతపెట్టి “కన్యను, విద్యను, భూమిని 
పరి(గహిస్తే ఏ దోషమూ లేదు. దీనివల్ల మీ అపరి[గ్రహత్వానికి 
భంగం కలుగదు” అని నచ్చజెప్పి, IRO భూమి 
ఇచ్చారట. ఈ అల్థాడశాగస్తిగారు చెప్పిన శ్లోకమొకటి తమ 
మాతామహుల వలన విన్నానని రామచంద్రశాస్తిగారు తెలి 
పారు. ఆ శ్లోకమిది: 


కమల సమశయానః పాద్విరాడాశయానః 
స్వభరణ వశయానః |ప్రోజ్ఞితోసంశయాన్క 
వరమధికశయానః క్షత్రపాశాశయానో 
ష్యధిజలధిశయానః పాతు పక్షీశయానః. 


తారకమంత్రోపాసకులు లక్మణశా స్త్రి 


ఈ అల్జాడశా స్త్రి కుమారుడు జగన్నాథశా స్త్రి ''నిజాంత 
ర్వాణిత్వ ప్రథిమ విధుతాశేష విభవా విరాజంతే కీర్తి స్టగిత 
సకలాశాంత వివరా” Akos వ్యాప్త కీర్తిగలవారట. ఈ 
BATISTAS ఇద్దరు కుమారులు. వీరిలో “పెద్దవారు 
సూరిశాస్తి ఈయన వారణాసికి వెళ్ళి గొతమతర్కంలో 
అఖండ పాండిత్యం సంపాదించారు. ఈయనకు సంతతిలేదు, 
రెండవ వారి పేరు అంబాదాసు. ఈయనకు KOTS, 
లక్ష్మణశాగస్తి అని ఇద్దరు కుమారులు. వీరిలో సూరిశాగస్త్రీ 
వేదాధ్యయనం జేసి శాస్త్రాధ్యయనం చేద్దామనుకున్నారు. కాని 
తండ్రి గతించడం వల్ల దేశం శామపీడితం కావడంవల్ల 
శా[స్తాధ్యయనం చేయలేక పోయారు. తిండికోసం పోరాడవల 
సివచ్చింది. DOSA వీరిద్దరినీ పిలుచుకొని గతిలేని వారికి 
రాజే గతి అన్నట్టుగా, కాటిరేవు కోనరాజు వద్దకు 
బయలుదేరింది. కాని, దారిలో దొంగలు వారిని చుట్టుముట్టి 
తల్లిని సూరిశాస్త్రిని చంపివేశారు. చిన్న వాడయిన 
లక్ష్మణశాగస్తి ఏ విధంగానో దొంగల బారినుంచి తప్పించు 
కొని ఆరాజు వద్ద చేరారు. అతని ఆదరంతో ఉద్యోగం 
సంపాదించారు. రాజు నాలుగు వేల రూపాయలు ఇస్తానని 
వాగ్దానం చేశాడు. కాని దురదృష్టవశాత్తు కోనరాజుకూ, 
అతని సోదరులకు కలతలు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితిలో 
అచ్చట ఉండడం తగదని లక్ష్మణ శాస్త్రికి తోచింది. ఆయన 
వెంటనే కోనరాజు ఇస్తానన్న నాలుగువేల రూపాయలు కూడ 
తీసుకోకుండా ఆ ఊరు వదిలారు. పిదప దేశాటన చేస్తూ, 


3 


వివిధ పట్టణాలను చూస్తూ, ఎక్కడో ఒక యోగీంద్రుని 
నుంచి రామతారక మంత్రం ఉపదేశం పొంది కొంత Horns 
స్వదేశానికి తిరగి వచ్చి, వివాహం చేసుకొని అత వారింటనే 
ఉండిపోయారు. ఈయనకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు 
రొమచందద్రశా'స్త్రి రెండవవాడు రామకృష్ణా స్త్రి. మూడవవాడు 
సుబ్బరాయడు. 


రెండవ వాడయిన రామకృష్ణశ్రాస్తికి బాల్యంలో చదువుపై 
ఆసక్తి ఉండేది కాదుట. సోమరిగా తిరిగే వాడట. ఈ 
తిరుగుళ్ళు సహించలేక అన్న అయిన రామచంద్రశాస్త్రి 
చెంపలు వాయించారట. దానితో అతనికి రోషం వచ్చింది. 
ఇల్లు వదలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ చివరికి వారణాసి 
చేరి శాస్త్రాధ్యయనం మొదలు పెట్టాడట. ఒక సంవత్సరం 
లోనే వ్యాకరణ శాస్త్రంలో సంపూర్ణ పాండిత్యం సంపాదించి 
శాస్త్ర చర్చలు చేసేవాడని ఉత్తరాలు వచ్చేవట. మరొక 
ఏడు గడిచే వేళకు న్యాయాదిశా[స్తాలలోను అపార పాండిత్యం 
సంపాదించి కాశీరాజు సభలో జరిగిన శాస్త్రచర్చలో 
పండితులను అందరినీ ఓడించినట్లు ఉత్తరాలు వచ్చాయట. 
ఉత్తరాల వల్ల అతని పాండిత్య ప్రకర్ష తెలిసి అతని అన్న 
రామచంద్రశాస్త్రి తక్కిన వారు మహానంద పరవశులై అతనికి 
వివాహ (ప్రయత్నం చేయసాగినారట. మరికొంత కాలం 
గడిచేటప్పటికి అతని పాండిత్యానికి ఇందోర్‌ రాజు హోల్కార్‌ 
మెచ్చి ఆస్థాన పండితునిగా నియమించి పిలుచుకొని 
వెళ్ళాడని, కొంతకాలం తరువాత హఠాత్తుగ మరణించాడని 
తెలియవచ్చింది. తమ్ముడు మరణించాడనే దుఃఖం రామచం 
[దశాగస్త్రిగారిని పిచ్చివానిని చేసింది. ఆయన దుఃఖావేశంతో 
మైమరచి వీథులలో PRs. 


రామచంద్ర కవిగారు 


కోరాడ వంశాన్ని LI groo చేసినవారు రామచంద్ర 
శాస్త్రిగారు, ఈయన 1816 యువ సంవత్సరం ఆశ్వయుజ 
శుద్ద దశమి గోదావరి బిల్లా అమలాపురం తాలూకా కేశనకుజ్టు 
(గ్రామంలో జన్మించారు. బాల్యమంతా మాతామహుల ఇంటనే 
గడిచింది. అక్కడే 12వ ఏట తమ తండ్రి వద్ద (శ్రీరామ 
మంత్రం ఉపదేశం పొందారు. ఎంతో ఆసక్తితో పునశ్చరణ 
చేశారు. మాతామహుని వద్దనే రఘువంశం (ప్రారంభించారు. 
తరువాత సమీపంలో ఉండే తండ్రిగారి స్వస్థలమైన నడవపల్లికి 
వచ్చారు. అక్కడ సోమయాజుల సూరన్నగారనే విద్వాంసుల 
వడ్డ కావ్యవ్యాకరణాదులు అభ్యసిస్తూ, అప్పుడప్పుడు Bp 
కృష్ణమూర్తి శాస్త్రిగారి వద్ద అలంకార శాస్త్ర (గ్రంథాలు 
చదువుతూ, కవిత చెప్పడం అలవరచుకొన్నారు. సూరన్న 
శా(స్తి గారితో కావ్యపాఠం చదువుతూ పాలానికి పోయి, 


తిరిగి వచ్చేటప్పుడు కొన్ని శ్లోకాలు అల్లి ఆయనను 
(సూరన్న శాస్త్రిగారిని) దిద్దండనే వారట. గురువుగారు 
ఆశ్చర్యపడి ఆ శ్లోకాలు దిద్దడానికీ తాను తగిన వాడిని 
కానని, పెద్దల వద్దకు పోతే నీ కవిత్వానికి ప్రోత్సాహం 
ఉంటుందని చౌప్పేవారట. Bp కృష్ణమూర్తి శాస్తి గారు 
మహాకవి. గంగా (ప్రవాహం వంటి ఆయన కవితా ధారే 
రామచంద్రశాస్త్రి గారి కవితకు ప్రోత్సాహమి నట్టు 
తోస్తుంది. ఈ కవితా సంబంధంతోనే రామచంద్రశా' శిష్ట 
కృష్ణమూర్తి శా(స్తిగారి శిష్యులయ్యారు. 8) Bp ంశాబ్ది 
శశికరుడు సకల విద్యాజన్మసద్మాయమాన జిహ్వాంచలు 
డమిత కావ్యాళికర్త యయిన (శ్రీ, కృష్ణమూర్తి పదాబ్దసేవనాత్త 
NSS కల్పనాయత్త సుమతి విరచిత శ్రవ్యదృశ్యాత్మ వివిధ 
కావ్యుడు'' అని తనను చెప్పుకొన్నారు 
రామచం(ద్రశా స్రిగారు. 


ఇలా కొంతకాలం జరిగింది. కొందరు మిత్రులు 
రామచంద్రశాస్త్రి గారిని వివాహ ప్రయత్నం చేయమని 
ప్రోత్సహించారు. 
శో త్వం సాహిత్య పరోసి సాధు కవితా 
ధుర్యోసి తే వాగ్మితా 
సిద్దా ప్రవజ చెన్న పట్టణ పురీం 
విద్యాలయే హూణకాః, 
అధ్యాస్యార్ణత్రమాయ విత్తబహులం 
దత్వా Soyo వరం 
తేన స్యాత్తవ సత్కళ[త్ర విభవః 
తస్మా దిహైతత్కురు.”” 


“నీ తండ్రీ బీదవాడు కనుక నీకు వివాహం చేయలేడు. 
నీవు సాహిత్య పరుడివి. మంచి కవిత చెప్పడంలో సమర్హుడివి. 
మంచి వాగ్మివని జనంలో ఖ్యాతి పొందిన వాడివి. చెన్న 
పట్టణానికి వెళ్లు. అక్కడ ఆంగ్లేయులు అర్హుడయిన నీకు 
విరాళంగా డబ్బు ఇస్తారు. దానివల్ల నీవు సత్కళత్రాన్ని 
వివాహమాడవచ్చు. అలా చేయి” అని మిత్రు లన్నారు. 
మిత్రుల ప్రోద్బలంతో ఈయన సంపాదనకై చెన్నపట్నం 
వెళ్లడానికి సిద్దమయ్యారు. ఆ సమయంలో ఈయన కవితల 
యెడ అత్యంతాసక్తి గల By కృష్ణమూర్తి శాస్త్రిగారు ఈయన 
చెన్నపట్నం (ప్రయాణం సంగతి ఏని తన పరిచితులయిన 
రామచంద్రపురం రాజుల ఆస్థానంలో ప్రవేశానికి ఒక లేఖ 
వ్రాసి దీనివలన నీ కార్యం సఫలమౌతుందని తత్‌ క్షణమే 
ఒక భటుని చేతి కిచ్చి పంపారట. 


రామచం[ద్రశాగస్తిగారు ఆ లేఖ తీసుకొని ఆరాజు వద్దకు 
బయలుదేరారు. ఇంతలో దేశంలో గాలివానలు విజృంభించి 


సాహితీ నీరాజనం 


కామం సంభవించింది. అందువల్ల ఆ రాజు ఈయనతో 
“రెండు నెలలపాటు మా ఆస్థానంలో ఉండండి. తర్వాత 
చూస్తాను” అన్నాడు. రామచంద్రశాస్తిగారికి అక్కడ 
ఉండడం నచ్చలేదు. పండితులకు చెన్నపట్నంలో మున్ఫిఫ్‌ 
పదవి ఇస్తారనే వదంతి విన్నారు. వెంటనే మళ్ళీ చెన్నపట్నా 
నికే బయలుదేరారు. దారిలో బందరు (మచిలీపట్నం) 
చేరారు. అప్పటికి తమ వద్ద ఉన్న సొమ్మంతా వ్యయమ 
యింది. వెనుకటి దినం భోజనం కూడ లేదు. కనుక 
బాగా అలసిపోయారు. కాని, ఊరు కొత్త. ఆత్మగౌరవం, 
స్వాతంత్ర్యం పాలు ఎక్కువ. కనుక ఎవరినన్నా యాచిద్దా 
మన్నా మనసాప్పలేదు. ఏమీ తోచక గొడుగు పేట 
మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనానంతరం విశ్రమించి, 
సాయంకాలం అయ్యేవేళకు ఈశ్వర స్తుతి రూపాలయిన కొన్ని 
శోకాలు చదువుతూ కూర్చున్నారు. ఆ శ్లోకాల ధ్వని వీథిలో 
పోయేవారికి కూడా వినిపించింది. అప్పుడు ప్రభల అపున్నశా 
(స్తిగారు అనే విదా Some ఆ దారిన పోతూ, రామచంద్రశాస్త్రి 
గారు పఠిస్తున్న శ్లోకాలు విన్నారు. ఆ వాగ్దాలానికి ఆశ్చర్యపడి 
గుడిలో (ప్రవేశించి “మీరెవ్వరు?'' అని (ప్రశ్నించారు. 
““నేనెవ్వరైతే ఏమిపని?'* అని రామచంద్రశాస్త్రి సమాధానం 
చెప్పక ఎదురు ప్రశ్నవేశారు. 


కాని, అప్పన్న శాస్త్రిగారు అంతతో వదలలేదు. బలవంతం 
చేశారు, సంగతి వివరంగా చెప్పమని. రామచంద్ర శాస్త్రిగారు 
ఇక గత్యంతరం లేక, తమ చెన్నపట్టణ యాత్రా కారణం 
చెప్పారు. అప్పున్నశాస్రిగారు ఈయన కవితా ధారకు, 
స్వతంత్ర బుద్దికి ఆశ్చర్య పడుతూ, ఎంతో వాత్సల్యంతో 
నవ్వి, “ఒకపూట భోజనానికే ఇతరులను ఆశ్రయింపలేని 
వాడివి చెన్నపట్టుణానికి పోయి మునసఫీ సంపాదించగలవా?'' 
అని ఛలోక్తి 250, లేలే అంటూ ఈయనను తన యింటి! 
పిలుచుకొనిపోయి, తన భార్యను పిలిచి ఈయనను Ble 
వాత్సల్యంతో చూడమని చెబుతూ ఆమెకు ఇతనిని అప్పగిం 
చారు. 


రామచంద్రశా(స్తిగారు ఆ యింట్లో కొంత కాలం భోజన. 
చేస్తూ తర్వాత వారాలు చేసుకొని ఇంగువ రామస్వావి 
శాస్తి అనే గొప్ప MoS GSS వద్ద మంత్రశాస్త 
(గ్రంథాలు చదివారు. వివాహ ప్రయత్నాలు కూడ చేశారు 
కాని కలిసి రాలేదు. అక్కడి వారంతా ఆయనన 
చెన్నపట్నం ప్రయాణం ఎందుకు? ఇక్కడే ఉండి పొండి! 
అని బలవంతం చేశారు. ఆయన వారి మాటలు కాదనలే! 
అక్కడే ఉన్నారు. ఈయన ప్రతిభ నానాటికీ విస్తరించింది 
sgo అద్వైత పరబ్రహ్మశాస్త్రి అనే వారు ఈయనకు వివాహ, 
కోసం వంద రూపాయలు ఇవ్వదలచి తనతో కొంత వాక్యార్హ 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీనితం - రచనలు 


చేయమన్నారు. ఆ వాక్యార్గంలో రామచం ద్రశా స్తిగారికి 
ఆయనతో ఒక అంశంలో ఏకీభావం కుదరలేదు; ఆయన 
వాదం దుర్చలమని ఆక్షేపించి సమర్హించలేదు. అధ్వైత 
పరబ్రహ్మశాస్త్రి కోపగించుకొని చేస్తానన్న సహాయం దానితో 
చేయలేదు. అప్పుడు కొందరు మిత్రులు రామచంద్రశా స్త్రీగా 
రితో “కార్యం ఫలోన్ముఖంగా ఉండగా, ఆయనతో ఇలా 
భేదించడం కార్యసాధకుని లక్షణం కాదు. ఆయన వాదాన్ని 
అంగీకరించండి”) అని అన్నారు. కాని, BS) విషయం 
గనుక దానికి అంగీకరించలేదు. కాని, అధ్రైత పరబ్రహ్మశాస్త్రి 
గారే కొందరి సలహాపై మనసు మార్చుకొని రామచంద్రశాస్త్రి 
గారికి వాగ్దానం చేసిన వంద రూపాయలూ ఇచ్చారు. ఈ 
డబ్బుతో ఈయన వివాహం కోసం స్వస్థలానికి బయలుదే 
రారు. దారిలో అమలాపురంలో గొడవర్తి నాగేశ్వరావధాను 
లనే వారు ఈయన ప్రఖ్యాతిని విని కన్యను ఇస్తామని అనా ఎరు. 
“తలిదండ్రుల అనుమతి పొంది తెలియజేస్తాను” అని 
రామచంద్ర శాస్త్రిగారు స్వస్థలమైన  నడవపల్లికి 
బయలుదేరారు. 


రామచంద్రశాస్రిగారు ఇల్లుచేరిన వార్త వెంటనే (గామ 
మంతా వ్యాపించింది. ఆప్పలందరూ ఆనందించారు. 
కొందరు అసూయాభిహతులు “ఇతడు ఇంతలో ఇంతవాడ 
య్యాడా?*' అని కుములసాగినారు. రామచం(ద్రశా(స్త్రిగారు 
ఒకనాడు స్నానార్హం ఏటికి పోతుండగా, ఆ అసూయాదగ్టులు 
అడ్డు వచ్చి, “నీవు కవిత్వం చెబుతావట. అవధానం 
చేయగలవా?!” అని ప్రశ్నించారు. ఈయన వారి ఆతురతకు 
ఆశ్చర్యపడి, “అలాగే. భోజనం అయింతరువాత 
కూర్చుందాం''. అన్నారట. కాని వారు దానికి ఒప్పుకో 
లేదు. “నీవు అందుకు సమర్హుడినైతే నిలుచున్న పళంగానే 
చెప్పి కదులు!” అని బలవంత పెట్టారు. ''అట్లయితే 
లేఖకులను పిలిపించండి. నేను చెప్పే పద్యాలు వ్రాసుకోవాలి 
AOI” అని శాస్తి గారన్నారట. అప్పుడు అసూయాపరులు 
ఆ ఊరిలోని వారందరినీ పిలిపించగా, అరవై ఏడుగురు 
ఘంటాలు ఆకులతో వచ్చారు. అందరూ సమీపంలో ఉన్న 
నడవపల్లి దేవాలయంలో సమావేశమయ్యారు. శాస్త్రిగారు 
వెంటనే ఒక్కొక్కపాదం చెప్పడం [ప్రారంభించి సూర్యాస్త 
మయం అయ్యేటప్పటికి 107 పద్యాలు ముగించారు. 
సభలోని ఒకరు “ఇంకా పద్యాలు చెప్పగలవా?” అని 
ప్రశ్నించారు. “el చెప్పగలను. ఈతకు లోతేమిటి?"' 
అని సమాధాన మిచ్చారు శాస్త్రిగారు. ఈ శతావధానం 
చూచి ఆశ్చర్యపడినవారిలో కొందరు Sop రూపాయలు 
శాస్త్రిగారికి కానుక సమర్శించారు. 


5 


TYPO మళ్లీ వివాహం కోసం ధన సంపాదన ప్రయత్నం 
చేశారు. ఒక వైశ్యుడు నలభై రూపాయలు అప్పివ్వడానికి 
ఒప్పు కొన్నాడు. అమలాపుర వాస్తవ్యులయిన గొడవర్తి 
నాగేశ్వరావధానుల కుమార్తెతోనే శాస్త్రిగారికి వివాహం జరి 
గింది. వివాహమైన వెంటనే, వివాహం కోసం చేసిన అప్పు 
తీర్చడానికి సంపాదించాలి. కనుక సంపాదనార్థమై ఆయన 
నిజాం ప్రాంతంలోని సంస్థానాలకు బయలు దేరారు. దారిలో 
బందరు చేరారు. అక్కడ నోబిల్‌ పాఠశాలలో పండితులుగా 
ఉన్న పూర్వపరిచితులు పసుమర్తి ఉమా మహేశ్వర శాస్త్రిగారు 
రామచంద్ర శాస్త్రిగారిని కలుసుకోడం తటస్థించింది. అప్పుడు 
ఆ వాఠశాలాధ్యక్షుడు మరొక పండితునికోసం అన్వేపిస్తు 
న్నారు. అందు వలన రామచంద్ర శాస్త్రిగారి నిజాం ప్రయాణం 
ఆపి ఆయనను ఆ పండిత పదవిలో నియమించేట్టు 
ప్రయత్నించాలని ఉమామహేశ్వర శాస్త్రిగారు అప్పన్న శాస్త్రి 
గారితో ప్రస్తావించారు. అప్పన్న శాస్త్రిగారికి రామచంద్ర 
P స్వభావం తెలుసు కనుక ఆయన “నీకు రాజుల 
ఆశయం పొందే నేర్చు, ఒకరిని యాచించి ధనం సంపాదించ 
డానికి కావలసిన తంత్రజ్ఞానం తక్కువ. అలాటి పోకడలు 
మానుకో.” అని బలవంత పెట్టు ప్రయాణం ఆపివేయించి, 
SAS గారితో ఈయన పాండిత్యాదులు చెప్పి, పండిత 
పదవి ఇప్పించారు. SOF గారు “ప్రారంభంలో ఏడు 
రూపాయలు వేతనం. క్రమంగా వృద్ది చేస్తాము” అన్నారు. 
రామచంద్ర శాస్త్రి గారు అంగీకరించి ఆ ఉపాధ్యాయపదవిలో 
చేరారు. 


శాస్తిగారు అది మొదలు ఆ పాఠశాలలో ఒకే రీతిగా, 
నలభైమూడేండ్ల పాటు అధికారుల మన్నన పొందుతూ, 
ఆత్మ గౌరవ స్వాతంత్రాలు కాపాడుకొంటూ, ఆ పాఠశాల 
కళాశాలగా మారినప్పుడు, దానిలో ప్రధానాంధ్ర పండితు 
లయి, వేతనం క్రమంగా నలభై రూపాయులకు పెరగగా, 
తమ కాలమంతా అధ్యాపనంలోను, [గ్రంథ రచనలోను 
వెళ్లబుచ్చుతూ, జీవితం సుఖంగా గడిపారు. పెక్కు 
సంస్కృతాంధ్ర (గ్రంథాలు రచించి 1900 లకు సరైన శార్వరి 
సంవత్సర శ్రావణ మాస బహుళ పాడ్యమినాడు కీర్తి కాయు 
లయ్యారు. 


శాస్త్రిగారి ఆత్మగౌరవం 


శాస్త్రిగారు ఆ పాఠశాలలో ఉన్నంతకాలం యూరోపియను 
అధికారులు వారిని అత్యంత గౌరవంతో చూచారు. మిషనరీ 
లలో స్వమత స్టాపనోద్యమమే కాని, పరమత దూషణ చింత 
అంతగా లేని ఆ కాలంలో ఏ మతం వారు ఆ మతాన్ని 


పట్టుదలతో అనుసరించడం అసూయా హేతువయ్యేది కాదు. 
కనుక మిషనరీలైనా ఈయనతో మాట్లాడవలసి వచ్చినప్పుడు 
కొంత దూరం నుంచే మాట్లాడుతూ, ఆయన నైష్టికతను, 
మతాచారానుసరణనూ గౌరవించేవారు. శాస్త్రిగారు కూడ 
వారి ఎడల అత్యంత గౌరవంతో స్రవర్తిస్తూ, తన స్వాతంత్రా 
నికి గాని, నైష్టికతకు గాని ఎట్టిలోపమూ రానిక స్వధర్మాచర 
ణంలో అప్రమత్తులై ఉండేవారు. 


ఒకసారి కళాశాలాధ్యక్షులు నోబిల్‌ గారు ఒక శ్లోకాన్ని 
రెవరెండ్‌ మంచాల రత్నంగారి కిచ్చి దాని అర్థం తెలుసు 
కొని రమ్మని శాస్త్రిగారి వద్దకు పంపారు. శాస్త్రిగారు దానికి 
తగినట్లుర్ణం చెప్పి పంపారు. SAS గారు తమకు అభిమాన 
పాత్రుడైన మరొక పండితుడు చెప్పిన eGo చెప్పి, "ao 
చెప్పకూడదా?” కనుక్కొని రమ్మని రత్నంగారిని మరల 
పంపారు. “ఆ అర్ధం అక్కడ పొసగదు” అని స్పష్టంగా 
చెప్పి పంపారు శాస్త్రిగారు. నోబిల్‌ గారికి కొంచెం కోపం 
వచ్చింది. స్వయంగా వచ్చి అర్హం అడిగారు. “తప్పు 
తప్పేగాని, మీరు వచ్చి అడిగినంత మాత్రాన ఒప్పు 
అవుతుందా?*' అని బదులు చెప్పారు. తాము చెప్పిన 
అర్హం కాదని, తమను గూడ ధిక్కరించాడు ఈ శాస్త్రిగారు 
అని SDS గారు అపోహపడి, ఆయనను కళాశాలనుంచి 
తొలగించడానికి ప్రయత్నించారు. కొందరు స్నేహితులు 
“ఆయన పాండిత్యం అగాధం. శాస్త్రంలో అంత 
స్వాతంత్ర్యం ఉండడం వల్లనే అంత నిరూఢిగా చెప్పారు. 
మిమ్మల్ని ధిక్కరించే తలంపు లేదు. ఆయనను తొలగిస్తే 
ఇంతటి పండితుడు దొరకడం కష్టం!” అని SAS గారికి 
నచ్చ జెప్పగా, ఆయన శాంతించాడు. 


మాడభూషి వారితో వాదం 


శాస్త్రిగారు dbf wyo, ధనకాంక్షి కానందువల్ల 
తనపాండిత్యాన్ని చాటు కొనకపోయినా, ఆయన శిష్యుల 
యిన కళాశాలా విద్యార్థులకు ఆయన ఎడల గల గౌరవంతో 
ఆయన ఖ్యాతి అచ్చటచ్చట వ్యాపించింది. పూర్వంనుంచి 
మన పండితులలో అన్య పరాభవేచ్చ ఎక్కువ. ఒకప్పుడు, 
ఏకసంథాగ్రాహి, విద్వానిత్యాద్యనేక బిరుదాంకితులు, సుప్రసి 
Keo అయిన మాడభూషి వేంకటాచార్యులవారు రామచంద్ర 
శాస్త్రిగారిని గురించి చాలా విన్నప్పటికీ, అసూయాగగ్రస్తులై 
కాబోలు ఆ కళాశాలలో అపుడు విద్యార్థులయి వున్న వెచ్చా 
గోపాల కృష్ణమ్మ, ధర్మపురి my చేతికి 


వో “చింతకాయ కలేకాయి బీరకాయత మారికే, | 
ఉచ్చింతకాయ వాక్యాయ సాధకాయ తమంజలిమ్‌. i" 


సాహితీ నీరాజనం 


ఇత్యాది శ్లోకాలను, సమస్యలను ఇచ్చి రామచంద్ర శాస్త్రిగారిని 
ఉద్దేశించి, “పండితుడెవడైనా ఉంటే, వీటికి అర్థం వ్రాసుకొని 
రమ్మని ఇచ్చారు. శాస్త్రిగారు వాటికి అనేక విధాలుగా 
vga (వ్రాసి యిచ్చి, 


శ్లో. “కమల సమ శయానః పాద్విరాడాశయానః 
స్వభరణ వశయానః (ప్రోజ్ఞితో సంశయాన;, | 
వర SOS శయానః క్షత్రపాశాశయానో 
ప్యధి జలధి శయాన: పాతు పక్షీశయానః. |” 


అనే తమ పూర్వుల శ్లోకాన్ని, 


శ్లో. OFS విత్త మారుట్కలయ 
పృథుగణం చా ధ్వరే దైవమేతి 
ప్రీతిం కీదృుక్స్వవర్లం నవహతి చ 
హితః కోత్ర బింబంచ కీదృక్‌,! 
కిం సాధు సృత్సిపాసుం వదతి 
SPOS మా కారయాన్యోనతం కిమ్‌ 
లాంతం కిం వక్తి మత్స్యం పదమవతు 
సతత్ర్రశ్న కార్యాభిధో వః. it” 


అనే శ్లోకమూ ఇచ్చి వాటికి అర్థం వాయించు కొని రండని 
ఆ విద్యార్థులచేతనే పంపారు. వాటికి బదులు రాలేదు. 


శిష్టువారికి ఏకలవ్య శిష్యత్వం 


నోబిల్‌ పాఠశాలలో పండితులుగా ఉన్న పసుమర్తి ఉమా 
మహేశ్వర శాస్త్రిగారు అప్పుడప్పుడు కఠిన సమస్యలను ఇచ్చి 
రామచంద్ర శాస్త్రిగారు పూర్తిచేసినప్పుడు చాల సంతోషించే 
వారు. ఎవరైనా అలాటి కఠిన శ్లోకాలు గాని, సమస్యలు 
గాని తెస్తే “పాట్టి శాస్తులను అడగండి!” అని ఆయన 
వద్దకు పంపేవారు. (శ్రీ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రిగారి! 
రామచంద్ర శాగస్తిగారిపై గల ఆదరాన్ని గురించి ఇది వరః 
పేర్కొన్నాను. ఈయనకు ఆయన ఎడల గల భక్తి ఈయన 
(గ్రంథాలలోని గురుస్తుతులలో వ్యక్తమవుతున్నది. ‘yore 
సుధార్లవి మనే భాణంలో ఈయన కృష్ణమూర్తి శాస్త్రి గారి! 
గురించి ఇలా చెప్పారు: 


శో. యేన స్వైర మకారి సారశరణం 
వేదాననం శక్ర వై 
రూప్యా దాతృ సరస్వతీ స్వజనితాం 
నీతా పరం |ప్రాణితా, 
సత్కాణాద కలా భవత్కత పరి 
ష్వంగేవ గాంధర్వికొ 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


న. 


353, 


3°4, 


మీమాంసా సరణా పదాని మృదితా 
న్య(శాంత మశ్రాంతిత:ః. 


తాదృక్చిష్టకుల GIS కరః 
(శ్రీసక్తి నిత్యోత్సవః 

స్వచ్చందం వసుదేవపోషణ మనా 
BOS Gio భావుకః, 

దృష్య BI J S206 ప్రథాహృతి లస 
FSGS (శ్రీ కరః 

శ్రీ కృష్ణ స్ఫుమనశ్శ్ళిరోమణి Sor 
కామి SAP: పరమ్‌. 


యద్వాగ్గుంభా Fogo: 
భుజగపరిబృఢాక్షీణ సంక్షేమ భావో 
త్పక్ష ప్రత్యర్థి దృష్య 
తృనకధరలసచ్చ్చుంగ భంగాధి సృష్టై, 
ప్రోద్యజంరూనభస్వ 
('ద్రమణగణలసధ్గుంభ BOGS ) Koy: 
(పావృడ్డారాధరౌఘోదృ్భవ 
దశని సమార్చట్య ధికేపదజా 


శరద్వ్యా కోచాం భోజనివన 
విహారోన్మద సిత 

చ్చద (క్రేంకారాహం కృతి హృతి 
కలా Soson, 

ప్రియాలోకోల్దాసి స్మర తదభికా 
కర్ణ మనః 

కురంగాక్షీ పొదాంగద 
మధుర శింజా సహచరాః, 


i తదను([గ్రహా వారితాజ్ఞతా 


జనితాంచత్క_వితావతారక్క, | 
కృతిగుంభిత మాధురీ భరో 
వరకౌండిన్య శుభాన్వయోదయః. 


కృత్యాదులలో గురుస్తుతి 


రామచంద్ర శాస్త్రిగారు తాము రచించిన 'దేవీ Dect’ 
అనే కావ్యంలో BH కృష్ణమూర్తి శాస్త్రిగారిని గురించి ఇలా 


స్తుతించారు: 


oi 


శ్రీ Wp వంశ కమలాకర వాసరేశం 


శ్రీకృష్ణ మూర్తి గురు మాగమ చారుచర్యమ్‌, 


నానా [ప్రబంధ పది కల్పన విత్త వృత్తం 
"సేసేయ కృష్ణమివ తం దయితార్హ సికె. 


7 


రామచంద్ర శాస్త్రిగారు తాము మంత్ర శాస్త్ర గ్రంథాలు 
అధ్యయనం చేసిన గురువులు (శ్రీ) ఇంగువ రామస్వామి 
శాస్త్రిగారిని గురించి చెప్పిన శ్లోకాలు ఇవి: 


శో. “శ్రీహింగు వంశ విమలోపల మాత్మతత్త్వ 


351, 


జ్ఞానాంతరం సరసదీక మనీషి వంద్యమ్‌, 
నానా కలామృతకరం ద్విజరాజ రామ 
స్వామీతి సద్గురు మజస్ర ముపాశ్రయేహమ్‌. 


p cy గురు గురుతర కరుణా 


POS కవితాంకురః ప్రణమ్య బుధాన్‌, 
కోరాడ రామచంద్రో 
లక్షణ సుబ్బాంబయో సుతః (ప్రథమః. 


బాణ ముఖ రూపకాగాం 
నిర్మాతా (శ్రీ) మహేశమతి నిరతః, 
దేవీ విజయో నామ 
ప్రబంధ మిహ కర్తు మాత్త చిత్తో స్మి”) 


శాస్త్రిగారి మృత్యుంజయ విజయ కావ్య ప్రారంభంలోని 


గురుస్తుతి ఇది 
శ, 


కుంభకర గండగమనైః 

కుచోరు కటి యాన మఖిల మనుకుర్వన్‌, 
(పేయస్యాః ప్రత్యూహో 

ధ్వాంతాదిత్య సృదిశతు మమ భద్రమ్‌. 


గంగాధర సూనోస్తవ 
కుంభభృతి శిరసి నయుగళం స్టానే, 
ఇతి సమ్మదయా ప్రియయా 
త్వతృక్షిరస: SSF) తామవదత్‌. 


స జయతి గిరిజని వనితా 

హృత పార్శ్వ స్పురిత కామనో దేవః, 
పతిహృది WAS రతీ క్షమ 

జల శమితాళిక దృగగి ) సంరంభః. 


నిజకర సం(పేషణతః 

తమసి నిమగ o భువన మపి స దేవః, 
దయయా సము “న్‌ కృత 

నమసా మ మశృ జయతి WS. 


సకల కళా వళి కలితం 

ప్రథమ గురుం ప్రథిత సాధుతా సారమ్‌, 
సారమతిం శ్రాఘ్యపదం 

రాజేశ్వర మాశ్రయే ప్రసూజనకమ్‌. 


అభ్యాగతాన దాన 
BOSS SPOS మంతరత;, 
నిహిత (శ్రీ, గౌరీశం 
గురుమివ వందేన్నపం ప్రబల వంశ్యమ్‌. 


శ్రీ Wp వంశ తారః 

కృతి So కృష్ణ మూర్తి కృతిచంద్రః, | 
పూరయతు మదభిలాషం 

మనసిస్ట్రీత ఏవ గురు Seo ధ్యాతః. il 


(2) హింగ్వన్వయ జల నిధి 

రాకా మృతదీధితి రురు ర్లయతాత్‌, 
విఖ్యాత సకల విద్యో 

రామస్వామి విపశ్సిద(గసరః. 


సకల మునినికరమండన 

కౌండిన్య సగోత్ర లక్షణ స్పాధుః, 
సత్యం సుబ్బాంబాయాం 

జనయామాస కృతగురుతతి ప్రణతిమ్‌. 


కోరాడ రామచంద్రః 

Gos స్వవచః పవిత్రతా 2B, 
మృత్యుంజయ విజయాహ్వయ 

కావ్యం కర్తుం సముత్ఫుక సృమభూత్‌. 


శ్రీ శివగురు కరుణాతః 

Sags jono మహేశ గుణ కధనాత్‌, 
పరినీలయంతు సుధియః 

తదిదం కావ్యం రసాదిచతురధియ.ః. 


సర్వోహీ వదతి లపితం 

సలలిత మితి మతిమతా తదజ్జేయమ్‌్‌, 
యావన్న రసిక వశతా 

ముపేత్య తా నన్యతో నివారయతి. 


నిజరససేవన చతురే 

చతురైధిత వృత్తి రీతి గుణ నికరే, 
కృతి వనితా వేత్తి ముదం 

సమాగతే స్వప్రియే నిరస్తపరా, 


స్వరస నిషేవణ కృతిని 
ప్రాప్తే ళిని మాలతీ వికస్వర గుణాఢ్యా 
శుక పిక ముఖ విహగానా 


సాహితీ నీరాజనం 


మనాదరం కిన్ను గణయతి మనాగ్వా. 


పూర్వ్చోదిత మితి కావ్యం 

బహుమన్యత ఏవ నవ్యమితి న చాన్యత్‌, 
కిం తై రుపకృత మితరై 

రపకృత మేతన్న జానీమః. 


పూర్వుత్వం చే, త్కారణ 

మాద్యకృతా సౌహృదస్య కుచయుగభాత్‌, 
రసికానాం జగతి తధా 

యతి న కిమితి భవతి యువతి పాదతలే. 


స్వరస[గ్రహ చాతుర్యా 
భావః పరకృత కృతీడగా Sys, 
తన్నిజ పరభాగేచ్చా 


(శీ రామచంద్ర శాస్త్రిగారు Bw కృష్ణమూర్తి శాస్త్రిగారి 
వద్ద, (శ్రీ) ఇంగువ రామస్వామి శాస్త్రుల వద్ద అంతే వాసిగా 
ఉన్నట్టు సుప్రసిద్ద విదుషీ మణి, కవయిత్రి, కవితిలక, కవితా 
విశారద ఇత్యాతి బిరుదాంకిత (శ్రీమతి కాంచన పల్లి కనకమ్మ 
గారు కూడ (శ్రీ తిరుమల (శ్రీనివాస త్రిలింగ మహా 
విద్యాపీఠ గురుపరంపరలో తెలియజేయడం పై శ్లోకాలకు 
సమర్థకం. కనకమ్మ గారి Soy Od: 


మ. వర కోరాడ సుధా పయోధి విధుడై 
వాణీ పుమాకారమై 
పరమేశ (ప్రతిమానుడై జప తప 
Parga లోలాత్ముడై 


సురభాషా కవిచంద్రుడై సకలుడై 
సుళ్టోకుడై మించె సు 

QUITE యచ్యుత రామ పూజ్యుడగుచున్‌ 
శ్రీ) రామ చంద్రుండహో! 


ఉ.తా WASI) నట్టివి 

శతంబులు ధారణ బట్టి పద్యముల్‌ 
ధీమహితుండు వ్రాయు దన 

తీరిక వేళల సంస్కృతాం(ధ్రముల్‌ 
ఈ మెయి సత్రబంధముల 

వే యొకనూటికి మించి యున్న వు 
GPs యశుల్‌ కవీంద్రులు 

BSS ముదమొందగ నెందునేటికిన్‌. 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


మ.తన సాహిత్యము గానభంగులు కవి 

త్వ(ప్రౌథిమల్‌ ధీరులెం 

దు నపూర్వంబులటంచు మెచ్చగ వరే 
Kos (శ్రీ, శిష్టు కృ 

HON గృష్టున్‌ మును గృష్షునట్లు కొలిచెన్‌ 
గోరాడరాముండు శి 

ష్యునకున్‌ సద్గురు మూర్తికిన్‌ గలిగె స 
ద్యోగం బనన్‌ బండితుల్‌. 


శా. రామస్వామి బుధుండు హింగుకుల పా 

రా వార నీహారదృక్‌ 

స్తోముండాధ్యుడు మంత్రదీక్షల నగ' 
స్తుం డంబికా పాదపూ 

జా మాహాత్మ్యధురంధరత్వమున 
నిచ్చల్‌ దన్‌ గటాక్షింపగా 

శ్రీ) మాతాకృతి 'రాకుచంద్రకవి 
కాంచెన్‌ నిత్య యోగంబునన్‌. 


(శీ కృష్ణమూర్తి శాస్త్రిగారికి శాస్త్రిగారి కవిత వినడ 
మంటు పరమ సంతోషం. అందువల్ల శాస్త్రిగారు సెలవులలో 
స్వస్థలానికి పోయినప్పుడెల్టా వారికి తమ కవిత్వం వినిపించే 
వారు. అంతే కాక, కృష్ణమూర్తి శాస్త్రిగారు శాస్త్రిగారిని 
పల్లెలలో జరిగే దొమ్మరాటలు, కోడి పందేలు మొదలయిన 
వినోదాలను చూడడానికి పిలుచుకొని పోయేవారు; వాటిని 
చూచి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆటలను వర్ణించమని శాస్తి 
గారిని కోరేవారు. తామూ కొన్ని శ్లోకాలు చెప్పేవారు. 
ఇలాటి వినోదాలను చూడడం వల్ల వినోదాలు చూపేవారు 
మాట్లాడే పారిభాషిక పదాలు BoI యని వాటిని 
చూడడానికి ప్రోత్సహించేవారు. 


శాస్త్రిగారికి SDS పాఠశాలలో ప్రవేశించింది మొదలు 
నిత్యకృత్యానుషానం, అధ్యాపనం, కవితావ్యాసంగం, [గ్రంథ 
రచనం తప్ప మరొక జోక్యమే లేదు. ఈయన (గ్రంథాలు 
వ్రాసే టప్పుడు ఏకంగా వ్రాసుకొని వె డమే కాని, తిరిగి 
చూచుకోడంగాని, ప్రాసి కొట్టివేసి మ వ్రాయడం గాని 
ఎక్కడా కనిపించదు. ఆ కవితా ప్రవా ౦ ఒక్కరీతిగానే 
ప్రసరించేది. ఈయనకు మంత్ర శాస్త్రంలో కల ప్రవేశానికి 
12 వ యేటనే ఉపదేశం పొందడం దేవీ విజయం, 
కుమారోదయం, లలితాఖండం మొదలయిన కావ్యాల రచన 
తార్కాణాలు. 


తెలుగులో తొలి నాటకం 


ఈయన దాదాపు నలభై (గ్రంథాలు రచించారు. సంస్కృత 
భాషలో గంభీర భావాలతో, రమణీయ కల్పనలతో మధుర 


9 


తర శైలిలో ఇన్ని (గ్రంథాలు రచించిన వారు ఈ మధ్య 
కాలంలో ఆంధ్ర దేశంలో కొందరే కనిపిస్తారు. ఈయన 
తెలుగులో రచించిన [గ్రంథాలు తెలుగు నాడంతటా ఎక్కువ 
ప్రచారం కాకపోయినా, ఆం(ధ్రవాజ్మయంలో నూతన శాఖలకు 
దారితీసినవాడు ఈయనే అని చాటుతున్నాయి. ఆంధ్ర 
కవులు నాటకాది రూపక రచనకు పూనుకొనిన కాల మది 


అలాటి కాలంలో “బహుల గుణంబుల ననేక లేఖినీ 
DIDS హృద్య పద్యావళీ సంతోషిత పరజన స్వాంతుండగు 
నతం డొక్కనాడు నానావిధ ప్రబంధ |(ప్రకారంబులు AA 
వశంబునం దలపోయుచు దృశ్యశ్రవ్య కథా మయంబులగు 
కావ్యంబుల శ్ర్య్యమా[త్రంబులు మహాకవులచే (ద్రిలింగ భాష 
యందు (గ్రథితంబులుగ దృశ్యంబు లగునవి తాదృశంబులు 
గామికిం జింతించి, SSS నిషేధ కారణంబు గానక.... 
సంచితోత్సాహుండై సంస్కృతాంధ్ర మి[శ్రంబుగా [బాచినాను 
శాసనోక్త లక్షణ లక్షితంబగు నటుల సకల సరస పదార్హవనీవా 
టియగు “మంజరీ మధుకరీయం బను నాటికి*ను 
రచించారు. ఈ నాటిక 1860 (ప్రాంతంలో రచితమైంది. 


అప్పటికి ఎలకూచి బాలసరస్వతి “రంగకౌముది' మొద 
లైన నాటకాలు రచించినట్లు (ప్రథేకాని, ఆ నాటకాలు ఎక్కడా 
కనిపించలేదు. ఈ మంజరీ మధుకరీయంలోని ఇతివృత్తం 
అపూర్వమైంది. స్వకవోల కల్పితం. పురాణాదుల నుంచి 
తీసుకున్నది కాదు. ఇప్పటి రంగ వ్యవస్తను బట్టి ప్రదర్శన 
యోగ్యం కాకున్నా, ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి, 
స్వపాండిత్య ప్రకర్ష ప్రఖ్యాపనమే ముఖ్యమని కవులు భావించే 
కాలంలో రచితమైంది గనుక ప్రదర్శన యోగ్యాలయిన 
ఆధునిక నాటకాలకన్నా కొంచెం భిన్నంగా ఉన్నప్పటికి, 
ఆంధ్ర వాజ్మయంలో నాటక శాఖకు మూలమైన [గ్రంధాలలో 
ఇదీ ఒక టనడంలో సందేహం లేదు. అంతే కాక ఈయన 
శాకుంతలం, వేణీసంహారం, ముద్రా రాక్షసం మొదలయిన 
సంస్కృత నాటకాలను అంతకు పూర్వమే ఆంధ్రీకరించి 
ఈ ఉద్యమానికి దారి తీసినవా రయ్యారు. ఆంధ్ర 
సారస్వతంలో ప్రప్రథమంగా గద్యరచనకు కలం పట్టిన వారిలో 
ఈయన కూడ ఒకరు. నయప్రదీపము (పంచతంత్ర 
వి(గ్రహానువాదం) మొదలయినవి ఒక్కొక చోట ÂG 
సమాసజటిలాలయి ఉన్నా, రథాంగదూతం, పరశురామ 
విజయం చాల సులభశైలిలో ఉండడం చూడగా, అప్పటికే 
గద్యశైలిపట్ల్ట అభిరుచి మారిందని, దాని కనుగుణంగానే 
ఈయన (ప్రయత్నాలు చేయడం వల్ల నూతన యుగావిర్భావ 
కాంతులు ఈయనపై అపుటికే కొంత సోకాయని, ఆ నూతన 
యుగ చిహ్నాలే ఈయన కవితలోను కనిపించాయని మనం 
ఊహించవచ్చు. 


10 


రామచంద్రశాస్త్రి గారి రచనలు 
ఈయన రచించిన సంస్కృత (గ్రంథాలలో కొన్ని. 


1) కుమారోదయచంపు. ఇరవైయేడుల్భాసాల మహా 
కావ్యం. 2) శృంగార WG భాణం. 3)రామచం[ద 
విజయవ్యాయోగం. 4) ధీసౌధం. సంస్కృతం అభ్యసించే 
విద్యార్థులకు అనుకూలంగా సులభశైలిలో వ్రాసిన వ్యాకరణం 
5) శృంగార మంజరి 6) కమనానంద భాణం. 7) పుమర్హ 
సేవధి కావ్యం 8) దేవీ విజయచంపు 9) మృత్యుంజయ 
విజయకావ్యం 10) ఉత్తర రామాయణం 11) త్రిపురాసుర 
విజయ డిమం 12) రాజవంశం 13) మంజరీ సౌరభం 
14) Fy సంగ్రహం - భాస్కర రాయ ప్రణీత దేవీ 
సహస్రనామ వ్యాఖ్య. 15) దేవీస్తవం 16) (శ్రీ) కృష్ణోదయం 
17) SoS5)SG jo 18) వైరాగ్య SEO 19) ఉపమావళి 
20) ఘనవృత్తం - కాళి దాసకృత మేఘ Sods Ys 
కథాభాగరూపం. 21) కవి కంఠపాశ వ్యాఖ్య - మూలం 
కాళిదాస విరచితం 22) అమృతానంద యోగి విరచిత 
సర్వాలంకారసం (గ్రహ వ్యాఖ్య. ఆంధ్రీకృత (గ్రంథాలు. 23) 
ఉన్మత్తరాఘవం - భాస్కర కవికృతం 24) ముద్రారాక్షసం 
25) శాకుంతలం 26) వేణీ సంహారం. 27) ఉత్తర 
రామచరితం 28) రథాంగదూతం 29) నయప్రదీపం - 
పంచతంత్రంలోని విగ్రహానికి తెనుగు. స్వతంత్రమైన తెలుగు 
రచనలు. 30) మంజరీ మధుకరీయం 31) పరశురామ 
విజయం - వచనం. 


ఘనవృత్తమ్‌: రామచంద్ర శాస్త్రిగారు రచించిన (గ్రంథా 
లలో 'ఘనవృత్త మనే సంస్కృత కావ్యం, 'మంజరీ మధుక 
రీయిమనే తెలుగు నాటకం Gages. ఘనవృత్తం గురించి 
కొంత వివరణ అవసరం. “తత్సందేశం జలధరవరో 
దివ్యవాచా SSE, శృత్యావార్తాం జలదకథితాం తాం ధనేశోపి 
సద్యః” అనే రెండు శ్లోకాలు మేఘ సందేశంలో సంక్షేపంగా 
చెప్పి మేఘుని అలకాగమనం, సందేశ నివేదనం, యక్షాంగనా 
Qe, తచ్చుభవార్తాహరణం, శాపాంతంలో యక్షయక్షాంగనా 
సమాగమం మొదలయిన అంశాలు ఈ ఘనవృత్తంలో విపులీ 
కృతాలు. యక్ష సందేశం వినిన తర్వాత మేఘుని వృత్తాతం 
గురించి తెల్పేది గనుక దీనికి ఘనవృత్తమ్‌ అనే పేరు 
వచ్చింది. సందేశం మాత్రమే తెలిపేది గనుక అది మేఘ 
సందేశమయింది. కాళిదాసు మేఘ సందేశాన్ని రాముడు 
సీతకు హనుమంతుని ద్వారా పంపిన సందేశాన్ని మనసులో 
ఉంచుకొని రచించగా, శాస్త్రిగారు కూడ దానిని అనుసరించే 
ఈ ఘనవృత్తమ్‌ రచించారు. 


సాహితీ నీరాజనం 


కాళిదాసు మేఘసందేశంలో మొదటి సర్గలో అలకా 
పట్టణం మార్గాన్ని, రెండవసర్గలో అలకా పట్టణ రామణీయ 
కాన్ని, యక్షాంగనా విరహావస్టను, సందేశ కథనాన్ని వర్షించి 
రెండు శ్లోకాలతో కావ్యాన్ని హఠాత్తుగా ముగించాడు. కనుక 
పాఠకులకు తర్వాతి కథ ఏమిటనే కుతూహలం కలగడం 
సహజం. ఈ ఘనవృత్తం ఆ అసంపూర్తి కధను పూర్తి 
చేసి యక్షయకత్షాంగనా సమాగమ [ప్రకారం తెలిపి పాఠకుల 
ఉత్కంఠను శమింపజేస్తుంది. 


ఘన వృత్తం ప్రథమ సర్గలోని ఇతివృత్త మిది: మేఘుడు 
యక్షుని సందేశం IN, బయలుదేరాడు యక్షుడు చెప్పిన 
మార్గంలో అలకా పట్టణం చేరాడు ఆ యక్షుడు చెప్పిన 
గుర్తులతో అతని గృహమేదో తెలుసుకొని, దేవీ పూజానం 
తరం తదేకధ్యానంతో శయనించి ఉన్న యక్షాంగనను ఒక 
గవాక్షంనుంచి చూచాడు. ఆమె ఆశోక వృక్షం కింద 
విచారంతో ఉన్న సీతాదేవిలాగ కనిపించింది. వాయుపుత్రుడు 
సీతాదేవికి రామవృత్తాంతం తెలియ చేసినట్టు, యక్షాంగనకు 
యక్ష వృత్తాంతం తెలియజేశాడు. యక్షాంగన ఇది కల ఏమో 
అని శంకిస్తుండగా, మేఘుడు కామరూపుడు కావడంవల్ల 
సుందరాకారంతో ఆమె ఎదుట నిలుచున్నాడు. ఆమె భర్త 
సందేశంతో అతని మిత్రుడు తన వద్దకు రావడం తాను 
కావిస్తున్న దేవీ పూజాఫలమని భావించి, మేఘునికి సముచితా 
BSS మిచ్చి, మేఘుని పుట్టుపూర్వోత్తరాలు, యక్తునికి 
అతనికి గల స్నేహం, యక్షుని ప్రస్తుత QB తెలుసుకోదల 
చింది. 


మేఘుడు, యక్షుడు ఆమె విరహంతో ఉన్మాది అయిపో 
యాడని కొన్ని ఉన్మాదచర్యలు తెలిపాడు. అతని తపః|క్రమం, 
ఇంద్రియ నిగ్రహం, ఏక పత్నీ వ్రతం మున్నగు సద్గుణాలను 
ప్రకటించే ఒక సందర్భం తెలియజేశాడు. 


యక్షుడు తన అధికార PLYS వలన గదా పత్నీ 
వియోగం సంభవించిందనే పశ్చాత్తాపంతో TLAS 
మంలో తపస్సు చేస్తుండగా, దేవేంద్రుడు అతని తపస్సుకు 
భయపడి విఘ్నం కలిగించడానికి సురూప అనే వేశ్యను 
పంపుతాడు. అది అతనిని లోబరచు కొనడానికి ఎన్నో 
కుయుక్తులు పన్నుతుంది. అతడు వాటిని తెలుసుకొని S E 
నానాజన కృతపరిష్యంగ సందూషితానాం సంగం సంతః 
ఖలు సమగదంస్తం రసాభాస మూలం)” (లోకంలో బహుపురు 
So ఆలింగనంతో దూషితులైన వారవనితల సంగమం 
రసాభాస కారణమని పెద్దలు చెబ్లుతారు గదా!) మొదలయిన 
నీతి వాక్యాలతో ఖండించి, ఆ వేశ్య (ప్రయత్న పూర్వకంగా 
చేసే విలాసాలు తనధర్మ పత్ని సహజ విలాసాలకు సరికావని 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


పోల్చి చెబుతాడు. తర్వాత “స్వార్గంగాయాః Sco 
విహర[ద్రాజ హంసస్య కుల్యా సిత్వం యాహి |ద్రుతతర 
DS? యాహి కుంజాంతరం తత్‌” (నా భార్య ఆకాశగంగ 
వంటిది. నీవొక కాలువ వంటి దానివి. ఆకాశగంగలో 
విహరించే హంస కాలువలో విహరిస్తుందా? కనుక నీవు 
ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో) అని గట్టిగా మందలిస్తాడు. 
ఆ మందలింపునకు ఆ వేశ్య సిగ్గుపడి వెళ్ళిపోతుంది. అక్కడి 
మునులంతా యక్తుని ఇంద్రియ నిగ్రహానికి ఆశ్చర్య పడ్డారు. 


తన భర్త ఏకపత్నీ వ్రతానికి ఇంద్రియ నిగ్రహానికి 
యక్షాంగన సంభ్రమా శృర్యాలు పొంది ఆనంద సము(ద్రంలో 
మునకలువేసి పరవశించి స్మృతి తప్పినట్టు అయిపోయింది. 
ఇది ప్రథమ సర్గకథ. 


ఈ ప్రథమ సర్గలో మేఘుని ఆభిజాత్యానికి తగిన 
సద్గుణాలు, యక్తుని సద్గుణాలు, వర్ణికమయ్యాయి సురూ 
పకు, తపోనిష్టుడయిన యక్షునికి జరిగిన సంభాషణం అతి 
రమణీయం ఇంత వరకు వియోగావస్తలో ఉన్న యక్తుని 
చర్య, అతని స్వభామూ మనకు స్పష్టమయాయి. కాని, 
యక్షాంగన సంగతి సృష్టంగా తెలియలేదు. కనుక ఆమె 
ఎలా గడిపిందో పాఠకులు తెలుసుకొనడానికి ఉత్కంఠతో 
ఉంటారు. మేఘుడు కూడ వినకుతూహలిగా ఉన్నాడు. 
స్వయంగా ఆమె తెలుపడం ఉచితం కాదు కనుక చెలికత్తె 
లెవరైన తెలియ జేయడం సందర్భోచితం. కనుక కవి రెండవ 
సర్గలో యక్షాంగన విరహవృత్తాంతం BOS చెప్పిస్తాడు. 


ఆనందపారవశ్యంతో స్మృతి లేక పడి ఉన్న యక్షాంగనకు 
ఆమె చెలి శైత్యోపచారం చేస్తూ, మేఘునికి ప్రియవియోగ 
సమయంలో ఆమె ఎలా గడిపిందో వివరించింది. శాపవృ 
త్తాంతం విన్న వెంటనే యక్షుడు ఇంటికి రావడం 
విషాదకారణమని భావించి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ 
వార్త ఇంటికి తెలియగానే హాహాకారాలతో యక్షాంగన 
మూర్చపోయింది. 


అప్పుడు దుష్ట శిక్షకుడు, ఆ(శిత వత్సలుడు అయిన 
కుబేరుడు పంపగా అతని భార్య యక్షుని యింటికి వచ్చి, 
విరహతాపంతో వేగుతున్న యక్షాంగనను ఓదార్చి, “కేవా 
న స్యుః పరిభవ పదం కర్మణా JAB (తాము 
చేసుకొన్న కర్మతో ఎవరికి మాత్రం అవమానం కలుగదు?) 
అని అంటూ, చేసిన కర్మ అనుభవింపక తప్పదు, 
లోకోద్దారకులైన మహాపురుషులు, అవతార పురుషులు కూడ 
కర్మబద్దులవుతుండగా, మన బోటి వాళ్గొక లెక్కా? “'అని 
చెబుతూ, తనభర్త వలన తాను ఉపదేశం పొందిన అంబికా 
Lodo ఉపదేశించి, “ఈ మంత్ర పురశ్చరణ వలన నీకు 


11 


మనశ్శాంతి కలుగడమే కాక, జన్మసాఫల్యమూ కలుగుతుంది”: 
అని చెప్పి వెళ్ళుతుంది. 


పిదప ఆ యక్షాంగన నిష్టాగరిష్ట, SSS SSIS" అయి 
పరాశక్తిని ధ్యానించసాగింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి ఆమె 
పూజలకు మెచ్చి సాక్షాత్కరిస్తుంది. “నీకు శుభం కలుగు 
తుంది. కుబేరుడు నా ప్రియ భక్తుడు. అతని శాపాన్ని 
నేనూ మరలృలేను. నీ భర్త శాపానికి కారణం ఉంది. 
పూర్వజన్మలో ఇతని కూతురు, అల్లుడు వయసులో ఉండి 
కలుసుకొనడానికి ప్రయత్నిస్తారు. యక్షుడు వారిని కలువ 
నీయక అడ్డుపడుతాడు. నీవు తమ పతులపై ఆసక్తలయిన 
నీ చెలికత్తెలను, నిరంతరం నీ వద్దే ఉండేట్టుచేసి, వారు 
తమ భర్తలతో కలవనీయ కుండా చేస్తున్నావు. ఇదొక కారణం. 
కనుక మీకు వియోగం సంభవించింది. కనుక “విహితం 
కర్మ భోక్తవ్య మేవ. చింత పడకు త్వరలో నీకు శుభం 
కలుగుతుంది. అని ఆశీర్వదించి అంతర్జానం చెందింది. 


అప్పటినుంచి ఈ యక్షాంగన ఆ పరదేవతోపాసనతోను, 
తత్కథాశ్రవణంతోను కాలం గడుపుతూ, తన భర్త రాకకై 
ఎదురు చూస్తున్నది - అని చెలికత్తె చెప్పింది. 


ఇలా చెబుతుండగా యక్షాంగనకు మూర్చ దిగి పోయి 
తెలివి వచ్చింది. అమె తన భర్తకు సంబంధించిన కొన్ని 
రహస్య వృత్తాంతాలను మేఘునికి చెప్పి, అలా తనకు ఇష్టమైన 
పనులు చేసే ప్రియుడు, తనను ఎడబాసినందుకు చింతప 
డుతూ, నమస్కార పూర్వకంగా యక్తునికి సందేశం 
పంపింది. మేఘుడు కూడ వర్షాకాలంతో కూడి ggo 
పొందాలని శుభాశంసన చేసింది. మేఘునికి అనేక రత్నాదులు, 
కానుక యిచ్చి పంపింది. 


మేఘుడు మరల చిత్రకూటానికి పోయి, మిక్కిలి 
కృశించిన యక్షుని చూచి స్తనితవచనాలతో **...భవ్యపాత్రం 
వధూటీ PSH B స్పుటమకథయద్రామమే వాంజనేయః 
- నీ ప్రియురాలు జీవించి ఉంది శుభాలు పొందగలవు" 
- అని రాముడికి ఆంజనేయుడు సీతాదేవి యోగక్షేమాలు 
తెలిపినట్టుగా తెలిపి వెళ్లిపోయాడు. 


వర్షాకాలానంతరం శరదృతువు వచ్చింది. ''ఉన్నిద్రోభూ 
తృపది కమలాకాముక శేష తల్పాత్‌.'' age నైకాదశినాడు 
విష్ణువు శేషతల్పం నుంచి మేల్కొన్నాడు. వెంటనే యక్షునికి 
శాప విమోచనం కలిగింది; సంపూర్మ తేజస్సుతో తన నగరం 
చేరుకున్నాడు. 


అక్కడ యక్షాంగన దేవీపూజక్షై పెద్దలను రావించి, 
పూజకు సిద్దంగా ఉంది. యక్షుడు రాగానే ససంభ్రమంగా 


12 


యక్షునికి స్వాగత మిచ్చి, మాల్యాంబరాదులతో గౌరవించి, 
రత్నఖచితమైన తులసి మంటపంలో పరాశక్తిని పూజించి, 
పెద్దలను ఉచిత రీతిని సత్కరించి భర్తతో సరససల్దాపాలు 
చేస్తుంది. 


మరుసటి నాడు కుబేరుడు శాపవిముక్తుడైన యక్షుణ్ని 
చూడడానికి వస్తాడు. యక్షుని ఇంద్రియ నిగ్రహాన్ని 
మెచ్చుకొంటాడు. CHEN భార్య పరమళివాయత్త చిత్త 
అయినందుకు ఆమెను (ప్రశంసిస్తాడు. అప్పుడు యక్షుడు 
వినయంతో తనకు మరల తన సేవాధికారం అను[గ్రహించ 
మని కుబేరుణ్ని అభ్యర్థిస్తాడు. కుబేరుడు యక్షుని అభ్యర్థన 
విని “యజ! నీవు సేవావృత్తి నుంచి విముక్తుడవయ్యావు. 
నా ఇంటీ నుంచి నీవు కావలసినంత ధనం తీసుకొని 
ధర్మార్థకామాలు అనుభవించు” అని అను (గహిస్తాడు. 
తర్వాత యక్షదంపతులు అ(ప్రమత్తులై నిత్యకగ లు SSD 
రుస్తూ, ధర్మార్థకామాల ఎడల సమాన దృ SOA, 
పరదేవతోపాసనా యత్ర చిత్తులై కాలం గడుపుతా 


రామచం[ద్రశాగస్త్రీగారు ఘనవృత్తంలో ప్రతిపాదించిన 
ముఖ్యాంశాలివి: HB మానవుడు పూర్వజన్మలో తాను 
చేసిన కర్మకు బద్దుడు. ఆ కర్మకు మరొకరు కారకులు 
mo, పరిహారకులుగాని కారు. ఆ కర్మ అనుభవించి 
తీరవలసిందే; వేరొక విధంగా నశించదు. కనుక ఈ జన్మలో 
తాను ఏ కార్యాచరణకై నియుక్తుడయాడో ఆ కార్యాలను 
శక్తివంచన లేకుండ, ఫలాపేక్షలేకుండ నిర్వర్తించాలి. ప్రతి 
వ్యక్తీ ఇంద్రియనిగ్రహం అలవరచుకోవాలి. అది ముఖ్య 
కర్తవ్యం. దానితో సమాధిని సమకూర్చుకొనడానికి బ్రహ్మాదు 
లకు కూడ మూలకారణమైనట్ట పరాశక్తిని ఉపాసించి కర్మ 
బంధం అతిక్రమిస్తేగాని, మోక్షం సిద్దించదు. ఆపరాశక్తి 


న (స్త్రీ నానో తదుభయ వపుః 
నా ప్యనిర్వాచ్య రూపా 

బ్రహ్మాదీనా మపి చ జననీ 
తోక రషాప్రసంగాత్‌ s 

నానా రూపా విరచిత కృతి: 
పూజితా చక్రిముఖ్యైః 

OG Moy మహసి కుసుమే 
PSHE) రివాస్తే. (ఘన. 05,8) 


(స్త్రీ పురుషరూపం కానిది, తదుభయరూపం కానిది, 
నానారూపమైనది, లోకరక్షణమే ముఖ్యకర్తవ్య మైనట్టిది, 
జగన్మాతగా పేర్కొన దగినది, (బ్రహ్మాదుల పూజలను 
అందుకొనేది ఆపరాశక్తి పూవులలో ఫఘ్రాణేంద్రియమాత్ర 


సాహితీ నీరాజనం 


గోచర మయ్యే పరిమళం వలె త్రిగుణరహితమైన తేజఃకుసు 
మంలో పరిమళ (శ్రీ వలె విరాజిల్లుతున్నది. 


దీనిని సహృదయులు చదివితే ఇంకా ఎన్నో విశేషాలు 
తెలుస్తాయి. 


మంజరీ మధుకరీయము 


మంజరీ మధు కరీయము తెలుగు నాటిక. దీనిని 
శాస్త్రిగారు 1860 ప్రాంతంలో రచించారు. దీని ఇతవృత్తం 
అపూర్వం. స్వకపోల కల్పితం. పురాణాదుల నుంచి 
సం(గ్రహించింది కాదు. దీని కథ సంగ్రహంగా ఇది 1వ 
అంకం. రాజకుమారి మంజరి నవ యౌవనవతి అవుతుంది. 
ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు 
ఆమెకు అర్హం కాలేదు. పాటమరించిన పాలిండ్లు మొదలయిన 
వాటిని ఆమె కంతులని భావించింది మందు ఇప్పించమని 
తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది. ఆమె సిగ్గుతో 
తన కుమార్తెకు వాస్తవ విషయం చెప్పలేక పోయింది. తన 
పుట్టి నింటి నుంచి మంజరి చెలికత్తె అయిన ఆమోదరేఖను 
రప్పించి, రాజకుమారికి ఆమె యౌవన విషయం వివరించమని 
చెబుతుంది. 2వ అంకం: ఆమోదరేఖ సకల విద్యా ప్రవీణ. 
ఆమె Sg వాస్తవం తెలుసుకొని మంజరి సిగ్గుపడుతుంది. 
రాజకుమారి ఆమె వల్ల గానకళ నేర్చుకుంది. ఒకనాడు 
వారిద్దరు ఉద్యానవనంలో ఉండగా, కుంభస్తవి అనే Beds 
వచ్చి, చండ యోగిని అనే యోగినిని చూడడానికి మంజరిని 
అంతఃపురానికి పిలుచుకుని పోతుంది. చండ యోగిని క్షుద్ర 
మం(త్రోపాసకురాలు. సామంత రాజకన్యలకు గురువు. మంజరి 
విద్వాంసురాలని ప్రసిద్ది పొందినందున, ఆమెను వాదంలోనో 
మరే విధంగానో ఓడించడానికి చండయోగిని వచ్చింది. 
వారిద్దరికి వాదం జరుగుతుంది. చండయోగినితో ఆమోదరేఖ 
ఆమె గురువైన రాజయోగిని కూడ వాదించారు. చండయోగిని 
ఓడిపోతుంది. 3వ అంకం: ఆమోదరేఖకు సంయమి అనే 
స్నేహితురాలు ఉంది. ఆమె స్నేహితురాలు సుమతి. 
వీరిద్దరూ తపస్వినులు. వీరు ఆమోద రేఖా మంజరులకు 
వచ్చిన ఆపదను గురించి చర్చించుకుంటారు. ఆ ఆపద 
ఇది: మంజరి ఒక రాత్రి కలలో ఒకరాజ చంద్రునితో రతి 
సుఖమనుభ వించి ఆ పారవశ్యంతో అతనిని గురించి ఆశువుగా 
పద్యాలు చెబుతుంది. అందుకు అందరూ కలత పడుతారు. 
ఒకనాడు మంజరి ఆమోదరేఖలు ఉద్యానవనంలో ఉండగా, 
చండయోగిని నియమించిన ఒక రాక్షసుడు హరిణ రూపంలో 
వచ్చి వారిని తన కొమ్ముల సందులో ఇరికించు కొని 
ఆకాశానికి ఎగిసి పోతాడు. తపస్విను లిద్దరూ ఇలా మాట్లాడు 
కుంటుండగా, ఒక కాపాలిక వచ్చి, కలలో మంజరిని 


కొరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


కలుసుకున్న మధుకరరాజ పరమేశ్వరుడు విరహి అయి 
అరణ్యంలో తిరుగుతూ, ఆకాశంలో ఎగిరి పోతున్న 
హరిణాన్ని బాణంతో కొట్టాడని, హరిణ రూపంలో ఉన్న 
రాక్షసుడు నిజరూపంతో తాను అపహరించుకొని పోతున్న 
ఇద్దరిని ఒక ఇనుప BES బంధించి దాచి, మధుకరునితో 
పోరాడి మరణించాడని చెప్పింది. BE ఏమైందో మధుకరు 
నికి తెలీలేదు. మంజరి వార్త తెలియక విలపిస్తూన్న, అగ్ని 
ప్రవేశంచేయనున్న రాజమాతకు కాపాలిక మాయతో ఒక 
మణి ఘంటికను ఒక లేఖతో సహా అందజేస్తుంది. అవి 
రాజమాత చేతిలో పడుతాయి. మంజరి క్షేమంగా తిరిగి 
వస్తుందని, రాజయోగిని శాపంతో చండయోగీని పిచ్చిదైపో 
యిందని ఆ లేఖ వల్ల తెలిసింది. రాజమాత మనస్సు 
ఊరట చెందుతుంది. మధుకర చక్రవర్తి భార్య హేలావతి 
ఎదుట మంజరి ఆమోదరేఖ ఉన్న ఇనుప పెట్ణ పడుతుంది. 
ఆమె ఆ WE తెరిపించి, దానిలో ఇద్దరు సుందరులు 
ఉండడంచూచి ఆశ్చర్యపడి వారిని అంతఃపురంలో రాజు 
కంటబడకుండా దాచింది. రాజు విచారంతో ఉండడానికి 
కారణమేమో ఆమెకు తెలియలేదు. ఈ విషయాన్ని కుంభస్తని 
అనే WES విదూషకునికి తెలుపుతుంది. విదూషకుడు రాజును 
కలిసినప్పుడు రాజు, తన చింతకు కారణం చెబుతాడు. 
విదూషకుడు కుంభస్తని చెప్పిన దానితో రాజా చెప్పిన దానిని 
సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి 
చేస్తాడు. విదూషకుని భార్యయుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి 
BSS (స్త్రీ సందర్శనం వల్ల రాజు స్వస్త్రచిత్తుడవుతాడని 
ప్రశ్నచెయితుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన 
మంజరి, ఆమోద రేఖలు FSH స్త్రీలని రాణి (భ్రమపడి 
ఆమోదరేఖను రాజుకు కనపడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే 
రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడనీ 
లేదు. రాజు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్టా 
అని ఆలోచిస్తూ, Soret రాగా, అక్కడ మంజరి 
కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో 
వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరిచేయగా 
రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని 
చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తూండగా, 
ఆమె తల్లి నుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి 
రాణి పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప 
పడుతుంది. రాజు వద్దకు వచ్చి క్షమాపణ కోరుతుంది. 
మంజరిని రాణిని Bd, తాను “భట్టేని కావడానికి 
సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి, 
రాజుచేత పాణి గ్రహణం చేయిస్తుంది. 


13 


ఈ నాటికలోని ప్రథమాంకంలోని ఆమోదరేఖామంజరుల 
సంభాషణలో కొంత మచ్చుకు ఉదాహరిస్తాను: 


(అనంతరంబున మంజరియు నామోదరేఖయు (బవేశించు 
చున్నారు.) 


ఆమో: హళా! మంజరి! సుమాళంబుగ నుంటివి గదా. 
మంజరి: అత్తికా! నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని 
నెమ్మనంబున నమ్మెదనే. 

ఆమో; హళా! యిట్టింటి చేమే? 

మంజరి: అత్తికా! నీవు నా చెంగట నుంటివే. 

ఆమో: హళా! నీ కురంగట నవ్వ మొదలుగల వారందరు 
న్నారు గదా. 

మంజ: అత్తికా! యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే? 
ఆమో: యిప్పుడు [TEN మరి యొకతె యేతెంచెనే? 
Soom: కాదే. యవ్వయనిన యద్దియే కాని దాని యాత్మ 
మారినదే. 


ఆమో: ఓసీ చెలియా. కాదే. తొల్లింటికంటు నీ యాత్మ 
మారి దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు. 


మంజ: అత్తికా! నీవు కొన్ని నాడులు దడవున నుండుట 
నీయాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునె. 


రామకృష్ణయ్య గారు తమ పితామహులు రచించిన ఈ 
నాటికను గూర్చి ఇలా వ్రాశారు: ఈ నాటిక 1860 సం. 
ప్రాంతమున రచింప బడియుండెను. ఈ మంజరీ మధు 
కరీయ మందలి కథ అపూర్వము స్వకపోలకల్పితము. 
పురాణాదుల నుండి సం(గహింప బడినది కాదు. ఇది 
[(పస్తుతపురంగ వ్యవస్తను బట్టి ప్రదర్శించుట కనుకూలము 
కాకున్నను, ప్రాచీన సంప్రదాయముల ననుసరించి స్వపాం 
డిత్య ప్రకర్షయే ముఖ్యముగా కవులందణు తలచు చుండెడి 
కాలమున వ్రాసిన (గ్రంథమగుట ప్రదర్శన యోగ్యములగు 
నాధునిక నాటకముల Sow కించిద్భిన్నమై యుండినను 
ఆంధ్ర వాజ్మ యమున నాటక శాఖకు మూలమగు (గ్రంథము 
లలో నొక్కటి యైయుండుననుటకు సందియముండదు. 
(ఘనవృత్తం పీఠిక పుట 18-19). 


సుప్రసిద్ద నాట్య శాస్త్రజ్ఞులు డాక్టర్‌ పోణంగి (శ్రీ) రామ 
అప్పారావు గారు నాటకాలలో ఏది ప్రాచీనం, ఏది అర్వాచీనం 
అనే విషయం చర్చిస్తూ, “మన మీ మీమాంస క్రొత్తగా 
చేయుటకంబు, విషయములను స్వయముగా ఎరిగిన పెద్దల 
నుండి సమాచారమును సేకరించి నలుబది సంవత్సరముల 
కిందట అనగా 1917లో (శ్రీ) రామకృష్ణయ్య గారు వ్రాసి 


14 


దానిని విశ్వసించి, 1860 (ప్రాంతముల రచింపబడిన మంజరీ 
మధుకరీయము లభ్యమైనంతలో ప్రథమాంధ్ర రూపకమని 
తలచుట సమంజసముగా కనృట్టుచున్నది'” అని తీర్చు 
చెప్పారు. (స్రవంతి 1958 ఏప్రిల్‌) 


రామచం(ద్రశాస్తిగారు స్వోదయః అనే పేరుతో ఆత్మ 
కథను కావ్యంగా రచించారు. 19వ శతాబ్దిలో సంస్కృతభా 
షలో రచితమైన మొదటి స్వీయ చరిత్ర ఇదే. ఈ ఆత్మకథ 
చివర తాము రచించిన సంస్కృతాం[ధ (గ్రంథాలు అనువాదా 
లను తెలిపారు. 


తండ్రిని మించిన తనయుడు 


రామచందద్రశా'స్త్రిగారికి ముగ్గురు కుమారులు - లక్ష్మీ 
మనోహరం, రామకృష్ణ శాస్త్రి దుర్గా నాగేశ్వర శాస్తి 
అనేవారు; ఇద్దరు కుమార్తెలు. లక్ష్మీ మనోహరం గారు 
కొంత వరకు సంస్కృతం నేర్చి, మెట్రిక్యులేషన్‌ పరీక్షలో 
ఉత్తీర్ణులై రెవెన్యూ శాఖలో భుత్యోద్యోగం చేశారు. రెండవ 
కుమారుడైన రామకృష్ణ శా' గారు కళాశాలలో wok విద్య 
అభ్యసించారు; త్వరలోనే ంస్కృతంలోను అమోఘ మైన 
పాండిత్యం సంపాదించారు. ఎంతో కీర్తిమంతులు కావలసిన 
వారు. కాని విద్యకు తగిన వికాసం కలుగకముందే 
అల్బవయస్సులోనే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమా 
రులు. వారు ప్రభుత్వోద్యోగాలు చేసి ఉపకారవేతనం పొంది 
విశ్రాంతి తీసుకుంటున్నారు. 


రామచంద్ర శాస్త్రిగారి మూడవ కుమారుడైన దుర్గా 
నాగేశ్వర శాస్త్రిగారు తండ్రిని మించిన కుమారులు. సహజ 
పాండితీధురీణులు. కళాశాలలో మెట్రిక్యులేషన్‌ చదువు 
తూనే, తండ్రి వద్ద సంస్కృతం అభ్యసించారు. తండ్రి 
అనారోగ్యంతో కళాశాలకు వెళ్లకపోతే, మెట్రిక్యులేషన్‌ 
పరీక్షకు వెళ్లడం మానివేసి, తండ్రి స్థానంలో కళాశాలలో 
పండితులుగా (ప్రవేశించి, కాలేజీ విద్యార్థులకు గూడ పాఠాలు 
చెబుతూ, తండ్రిగారి పనిని చాల సమర్థతతో నిర్వహించిన 
సాహసికులు. తక్కిన ఉపధ్యాయులు తరగతి గది తలుపుల 
వద్ద నిలబడి వారి పాఠం విని, సాయంకాలం రామచంద్రశాస్త్రి 
గారి దగ్గరికి వెళ్లి నాగేశ్వరశాస్త్రిగారి సామర్ద్యాన్ని కొనియాడే 
వారట. వారు స్వల్పకాలంలోనే సర్వశాస్త్ర, పారంగతుల 
య్యారు. యోగాభ్యాన నిరతులు, నిరాడంబరులు, పరమార్డ 
విషయైక దృష్టిగల వారు, సిత Pga. అంతర్ముఖులు 
అయి తండ్రి గారి అనంతరం తండ్రిగారి వలెనే దాదాపు 
33 సంవత్సరాలు బందరు నోబిల్‌ కళాశాలలో పండితులుగా 
ఉండి, ఆత్మ గౌరవంతో (క్రైస్తవ పాదిరీల ఆదరం పొందారు. 
(శ్రీమతి కాంచనపల్లి కనకమ్మగారు తమ (శ్రీ) తిరుమల 


సాహితీ నీరాజనం 


(శ్రీనివాస త్రిలింగ మహా విద్యాపీఠం గురుపరంపరలో దుర్గా 
నాగేశ్వర SH గారిని గురించి ఇలా ప్రశంసించారు: 


శా. అతి శాంతుండు మహామహుండు ముని 

యోగానంద నాథుందు సా 

ధిత సర్వార్డుడు దేశికాంఘియుగ భ 
క్ర్రికీత ముక్యంగనా 

యుతు డేకొంతుడు రామచంద్ర పరిచ 
ర్యోత్సాహి వాగేశు డ 

ప్రతిముం డుత్తము డాద్యయోగిజనసం 
భావ్యాంతరంగుండహో! 


శా, బాలోన్మత్త పిశాచ వర్తనములన్‌ 

బ్రహ్మత్వముం డొాచిదృ 

గ్ఞాలంబున్‌ దుది లక్యమం దునిచి జా 
గ్రన్నిద్ర గై కొంచు నా 

Hoos భవవారిధిం గడిచి యీ 
విశ్వంబు తానై మహా 

లీలన్‌ మా గురు దేశికుం డలరెని 
DDA గణ్యుండనన్‌. 


శా. PUS కత్తులు కత్తెరల్‌ గొని తనున్‌ 

గారించుచున్‌ గండలన్‌ 

BSS, వైద్యులదేరినో యనుచు ని 
శ్చింతంబుగా బండె నే 

ధీరుం డక్షులు మూయకుండ నదియన్‌ 
దీరంగ ah లొకో 

(ప్రారంభింపుడటన్న యా ఘనుడె యో 
గానందనాథుండహో. 


నాగేశ్వరశా(స్తిగారు యోగాభ్యాసం చేయగా ADA 
కాలమంతా కళాశాలలోనే గాక ఇంటి వద్ద కూడ అ? 
శిష్యులకు తర్కవ్యాకరణ వేదాంత సాహిత్యాది శాస్త్రాల 
అత్యాదరంతో బోధిస్తూ నిరాడంబరంగా సుఖ సరళజీవి+ 
గడుపుతూ, అంతర్హుష్టితో యోగసిద్ది పొందారు. ఆ కాలం 
కళాశాల |పిన్సిపాలులయిన క్లర్క్‌, పెన్‌ మొదలైన విదేశీయ 
కాక కళాశాల పండితులు, పట్టణంలోని పలువురు ఉద్యోగు 
ఈయన వద్ద ఏదో ఒకపాఠం చదివే వారు. ఆ తరంల్‌ 
బందరు THF కళశాల విద్యార్థులు చాలమంది ఈయ 
BAYS, ఈయన ఎడల భక్తి తాత్సర్యాలు కలిగి ఉండేవా, 
ఈ పాఠాలు కళాశాలకు వెళ్లుతున్నప్పుడు దారిలో, 
మధ్యాహ్నం వఏరామ సమయంలోను, సాయంకాలం ఇం 
తిరిగి వస్తున్నప్పుడు దారిలోను, రాత్రి పడుకోబేయేవ! 
- ఇలా ఎవరి వీలును బట్టి వారు చదువుకొనే వా 
గురువుగారి వీలు కాదు. 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


నాగేశ్వర శాస్త్రిగారికి నిశితమైన శాస్త్రదృష్టి ఉండేది 
కాని, కవితా దృష్టి తక్కువ. “మీరు గ్రంథాలు ఎందుకు 
వ్రాయరు?”” అని ఎవరో అడిగితే “మా తండ్రి గారి 
(గ్రంథాలు లోకంలో ప్రచారమయితే చాలదా? నేను వ్రాయడం 
ఎందుకూ?” అని అనే వారు. కనుక [గ్రంథ రచనా 
ప్రయత్నం విరమించి, తండ్రి గారి గ్రంథాలను ప్రచురించడా 
నికి ప్రయత్నించి Sard లయ్యారు. శృంగార సుధార్షవ 
భాణం, ఘనవృత్తం, WATS Sah చంపువు, దేవీ విజయం, 
ఉపమావళి అనే సంస్కృత కావ్యాలను తెలుగు టీకాతాత్సర్యా 
లతోను, మంజరీ మధుకరీయం నాటికను, నయ ప్రదీపం, 
పరశురామ విజయం, రధాంగ దూతం అనే తెలుగు గద్య 
పద్య కావ్యాలను తొలుత (ప్రచురించిన వారు వీరే. 


నాగేశ్వర TATO వద్దకు ఇతర Horo ఉన్నవారు 
సెలవులలో వచ్చి చదువుకొనే వారు. ఇలాటి వారిలో 
దర్భావెంకట కృష్ణమూర్తిగా రొకరు. ఈయన మదనపల్లిలో 
ఉన్న బిసెంట్‌ థియసాఫికల్‌ సోసైటీ కళాశాలలోను, 
తరువాత నెల్లూరు వెంకటగిరి రాజవారి కాలేజీలోను తెలుగు 
శాఖాధ్యక్షులుగా పనిచేశారు. ఈయన నాగేశ్వరశా స్త్రి గారి 
సతీమణి జౌదార్యం, అతిథి సత్కారం గురించి చెప్పిన 
ఉదంతాన్ని కోరాడ రామకృష్ణయ్య గారి పుత్రులు డాక్టర్‌ 
కోరాడ మహాదేవ శాస్త్రిగారు చెప్పగా విన్నాను: ‘edd 
మానేపల్లి అనంతావధానుల కుమార్తె. అన్నపూర్లకు సరితూగ 
గల సాధ్వి. ఆమె భోజనం ఆప్యాయంగా BEd. రుచిగా 
వండేవారు. భోజనం చేసిన పిదప భుక్తాయాసం తీర్చుకోడా 
నికి ఒకటీ రెండు గంటలు అక్కడే పడుకుని వెళ్ళేవాడిని? 
అని దర్భావారు చెప్పేవారట. 


రెండు తరాలకు పైగా తండ్రీ కొడుకుల పాఠాలు 


రామచంద్ర శాస్త్రిగారు, దుర్గా నాగేశ్వర శాస్త్రిగారు - 
తండ్రి కొడుకు లిద్దరు 75 సంవత్సరాల పాటు బందరు 
SAS కళాశాలలో ఆంధ్రోపాధ్యాయులుగా ఉన్నారు. 
రామచంద్ర శాస్త్రిగారికి బందరు ఉప్పెన అనుభవమూ ఉంది. 


ఒకసారి ఎవరో గిట్టని వారు నాగేశ్వర శాస్త్రిగారికి 
వాగ్ళంధం చేశారు. అప్పుడు ఆయన ఇంటికి పోకుండా 
ఒక వీధి మలుపులో ఒక రోజంతా ఉండి వాగృంధం 
తిప్పుకున్నారట. ఇంటికి రాలేదేమని వెతుక్కుంటూ వచ్చిన 
వాళ్లతో పలక, బలపం తెమ్మని సైగ చేసి, దాని మీద 
“మీరు భయపడ వద్దు. మరుసటి దినం ఇంటికి వస్తాను” 
అని ధైర్యం చెప్పి పంపిం చారట. 


15 
మత్తుమందు లేకనే శస్త్ర చికిత్స 


నాగేశ్వర శాస్త్రిగారు శస్త్ర, చికిత్స కోసమని మద్రాసులోని 
ఒక సుప్రసిద్ద వైద్యుని వద్దకు వెళ్లారు. డాక్టర్‌ మత్తుమందు 
ఇవ్వబోగా, వద్దని చెప్పి, మత్తుమందు లేకనే శస్త్రచికిత్స 
చేయించుకోగా, వైద్యులు ఆశ్చర్యపడ్డారు. 


నాగేశ్వర శాస్త్రిగారు అమృతానంద స్వామికి గురువులు. 
ఈయన పూర్వాశ్రమం పేరు నాగభూషణం గారు. నాగేశ్వర 
శా(స్తిగారు నిరాడంబరులు గనుక నివురుగప్పిన IÍ perk 
ఉండేవారు. ఈయన మంత్ర MH YS theo ఎరిగిన వారని 
ఎవరికీ తెలియదు. నాగభూషణం గారు ఆ మార్గంలో ఉన్న 
PONDS ఈ సంగతిని ఎలాగో పసిగట్టి, వారియింటికి 
వచ్చి, శాస్త్రిగారి పాదాల మీద పడిపోయారట అమాంతం. 
“మీరు అనుగ్రహిస్తా నంటే తప్ప లేవను” అని అన్నారట. 
నాగేశ్వరశా(స్తిగారు ఏమిటో తెలియకవిస్తుపోయి, “ఏమిటీ 
విషయం?” అని, ప్రశ్నించగా, నాగభూషణం గారు 
“ముందుగా మాట ఇవ్వండి.” అని శాస్త్రిగారి అంగీకారం 
పొందిన మీదట, తమకు మంత్ర శాస్త్ర రహస్యాలు 
బోధించవలసినదిగా అభ్యర్థించారట. ఆ విధంగా ఆయన 
BAYS తర్వాత అమృతానందస్వామి అయినారు. ఆయన 
శిష్యులు కాంచనపల్లీ కనకమ్మ గారు, చుండూరు వెంకటరెడ్డి 
గారు విజయవాడలో అమృతానందస్వామి పీఠం ఏర్పాటు 
చేసి దాని పక్షాన ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలు 
జరుపుతుండేవారు. కనకమ్మగారు (త్రిలింగ విద్యాపీఠ గురుప 
రంపరలో DÄ ÖT గారిని, రామచంద్ర శాస్త్రిగారిని 
ప్రస్తుతించడం ఇది వరకే తెలిపాను. 


నాగేశ్వర శాస్త్రిగారి సమకాలికులు చెళ్లపిళ్ల వెంకట 
శాస్త్రిగారు. ఆయన SDS కళాశాలకు అనుబంధమైన 
హైస్కూలులో పని చేసేవారు. వెంకటశాగస్తీగారు తమ కథలు 
- గాథలు జ్ఞాపకాలలో రామచంద్ర శాస్త్రిగారిని నాగేశ్వర 
శాస్త్రిగారిని గురించి ప్రస్తావించారు. 


నాగేశ్వర శాస్త్రిగారు తమ కుటుంబంలోని వారికెవ్వరికీ 
మంత్ర MH) రహస్యాలు చెప్పలేదు. ody మనోహరం 
గారి రెండవ కుమారుడు శేషావధాని గారు, శాస్త్రిగారి 
చివరినాళ్లలో జంకుతూ, తనకు ఏదైనా మంత్రోపదేశం 
చేయమని కోరారు; ఆధ్యాత్మిక విషయం చెప్పమని Ergo 
చారు. ఆయన “అవన్నీ ఎందుకురా. గాయత్రి చేసుకో!) 
అన్నారట. అదే వేద వాక్కుగా భావించి శేషావధానులు 
గారు నిష్టాపరాయణులై గాయత్రీ మంత్ర జపంచేశారు. 
తైత్తిరీయం మున్నగు ఉపనిషత్తులు పఠిస్తూ, చివరి దశలో 
'సోహం' భావం పొంది, ఏ విధమయిన సాంసారిక బంధాన్ని 


S సాహితీ నీరాజనం 


(శ్రీ, కోరాడ రామచంద్రశాస్త్రి గారు రచించిన 
కుమారోదయ చంపువు న్రాతప్రతిలో ఒక పుట 


CEE తలి ame” 
E g T haope. “Tor OO GE TNA we yyy, 
BSR ల + do  __ 
bs =x క ~~ E 
ORRY S LILIT DBn SO EO. అ వాం జు 
వా Hovey, నవా Rg WIC, జప్తు Suu SISTA శె డా సు కవి జ 
రరర శక దు వలానే భుతు పుం ద వమ i = Hows 
TST) MH Gy BSS SSG నాలు on BOK Sire CHC BHo BASS ద్య శు Imya వం 
చావా 49 UKS Ol e సస దృ ari | యము వాదం ర్యయి క్ష వంపు శలాంత్య 
గ గంయ నె Ko D Q Ko gD adv గ PADI OW UL AON Korg OS Sy GA బ్లూ? 
కట A T a 33544 > 
| s ; wD Bs తాలం Xo 
th By FY 6S Dn oS ro ని కు గా DH) z VIKE w ie చవల ది-రా oxo 
BID IPD ఏ పాం GAA Ks BY రందశతుశాాా PO) hd) భాం 
CZCD Ber POU NS WDA J vivo 2 త-స న లంచ A రకాల AS) Do 
W We WW P00 గ FTA Gra గక Koike Fee hy అరా ఉం కరప 0వ. 
$ రుూళ్‌ం aah OB Srey బబ కే అబం RE TO అధ కళా భమ HO Bo tiv Loo. 
BOs Bo EP GEM ES poh C42 GA కళకళ శరన tiny 
ERB OMDB ASD DIG WIS GS SK లాగారు CES Ses a Dugg 
ఏ శాఖే 84 Bree, PODS K oS లంచ రవంచ Wh BBS ఇ STR Ars గంపలు 
“HOBOS Rg Sa) కూడు A Se) సంక 2) BON oy చుం ay dS WIVES BOB 
BOPWEREY (| LEER ow yours WBMP ToL AA CLK: 
ఎం SCANS శ రాలను WOOO 9 కరనా వి Canal శు కేలా OU Di Te సాం బా 
BD చయ? ల్బ Darton గక BVT oS Br yo xs QOH కాను Sowa KH వం 
BE Pw OIG 5 IY esp on చ శేష OLD లస Hoe వ WT TGS OW OSG 
#8 SID ఈక కృ B40K ww ons OA BU DULG క్ల ES BYE సాన పో 
BMH On Homey కి కరకాం కబ్బు ప్రా వ అరే వలాశలాు lS లస రల won, BS ఆ 
S43 Do oO TmvAsey ap చ ఫరా Be (na Sno కం 4 HASTY aU zo (U3) 
ఫాలం Buy) TK WD DESI ౦ H o aP గణం IG) Wo ఈ 0 టెం HS BST 
ర IRBE ay aye Kowa, గారా ముద JZOR Ser PMT oH) INR) 
TD ఇంలిల లం Of 3 MH Bre WS DG హూ కం a బై ogous U Sl సి ob we 
$25 A నాం Sq ౦ వం are SFI Dw వళి సరన 2 ళం QO ౪ Sew owe WelAry 
AW) ప్రీకం OW భజం Be x VWVEA_¢ Bax కాంట్‌ DTS Sry Huey 
SPL sou wp గ వంచ రంగాల BK tre (కరవ Me AS విం వైర ఏ 
టు “SUS GD మం Sh DA CWA) WAC డగా తీస ఏ ళం తీ 
య ఖ్‌ అ. రాం wó WS) పతా wegg 
ar TID ae w IMAP o AS eu Oh x3, OW కొక లు Dire LOW శు శాం 
Bete 45 USS OBERT Simon ర భావం ఈ IV DD 0 SS HWA పవ బీ 
cay TYyBow sy దే DOYS) కకాం కం wef “Ww చార Se TR a అ “h జా ఇ 
rE 2 ve! మో మాపైన వము ద im Sire రాం BH oh 
స SWIG DORI ae eS : oo T= Sic 
Onn రద కోడళ్ల.” ౫ వె Foy ష్య అ అలాల మ వర Sg 
wa సిఎ సు Panay TÉT R Siew Sravox చాలా H ore విషు ల శృం aye 
2) Le “aro? ముల స ~~ f z = 
a వుల. లి LEET. Te 9 if Ss Bey ye ౬ 
ళ్‌ BOF oon వాసా గ అంచె వపు CHORUS జడా గ వా SO ay 
7 ONY PBI) OW mu ¥, 2 BBV QUY Be పైళ్ల BBS Eia 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


దరికి రానీక 1960లో పరమపదించారు. ఈయన మొదట 
హైస్కూలులోను, తరువాత రెవెన్యూ శాఖలోను గుమాస్తాగా 
పనిచేశారు. కాని క్రమంగా ఆధ్యాత్మిక పరిణతి పొందారు. 


లక్ష్మీ మనోహరంగారి త్యాగ సేవ 


రామచంద్ర శాస్త్రిగారి జ్యేష్ట పుత్రులు, రామకృష్ణయ్యగారి 
జనకులు అయిన లక్ష్మీ మనోహరం గారిని గురించి 
ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ఈయన మెటిక్యులే 
షన్‌ ప్యాసయి బందరు తాలూకాఫీసులో గుమాస్తాగా చేరారు. 
ఈయనా, ఈయన భార్య సీతమ్మ రామచంద్రశా స్తిగారికి 
సకలోపచారాలతో సేవ చేసేవారు. ody మనోహరం గారికి 
ఎన్నోసా [ప్రమోషన్‌ వచ్చింది. కాని, ప్రమోషన్‌ వస్తే 
వేరే ఊ కు పోవలసి వస్తుందని, తండ్రిగారికి సేవ చేసేవారు 
ఎవరూ క పోతారని ప్రమోషన్‌ మానుకొని, బందరులోనే 
ఉండి పోయారు. చివరికి హెడ్‌ గుమాస్తాగానే ఉద్యోగ 
విరమణ చేశారు. ఈయన దగ్గర పనిచేసే వారంతా åp 
కలెక్టర్లు, ఇంకా ఎన్నో పెద్దపెద్ద ఉద్యోగులు అయ్యారు 
వాళ్లందరికీ లక్ష్మీ మనోహరంగా రంకే వారి మహోన్నత 
వ్యక్తిత్వాన్ని బట్టి చాలా గౌరవం. 


ఆయన సంస్కృతం బాగా చదువుకొన్నారు. కాని, గొప్పు 
పండితులు కారు. Gol moans రామచంద్ర శాస్త్రిగారి 
సేవకే జీవితం అర్చించి, తక్కువ జీతంతోనే సంతృప్తి 
పడి ఆదర్శ 'ప్రాయులయ్యారు. 


ఈయన 1861లో పింగళ నామ సంవత్సర భాద్రపద 
పౌర్ణమి నాడు జన్మించారు. 125 ఏట వివాహం జరిగింది. 
భార్య సీతమ్మగారు, గొడవర్తి నాగేశ్వరావ ధానుల కుమార్తె, 


లక్ష్మీ మనోహరం గారికి ఇద్దరు కుమారులు. రామకృ 
ప్టయ్య, శేషావధానులు అనేవారు. శేషావధానుల సంగతి 
ఇదివరకే తెలిపాను. ఆయనకు ఇద్దరు కుమారులు. 


రామక ఎష్టయ్యగారు 


రామకృష్ణయ్యగారు సాహిత్య మర్మజ్ఞులు. ఈ శతాబ్దం 
పూర్వార్లంలలో తెలుగులో పరిశోధనకు బంగారు బాటలు 
తీర్చినవారు. |ప్రాచ్యపాశ్ళాత్య విజ్ఞాన సంప్కృతులను 
ఆకళించుకున్న రామకృష్ణ్యయ్యగారు తెలుగు భాషా వ్యాకరణా 
ధ్యయనంలో అధునిక భాషా TMH) పద్దతిని, తెలుగు 
సాహిత్యాధ్యయనంలో పాశ్చాత్య విమర్శ సూత్రాల సమన్వ 
యాన్ని ప్రవేశ పెట్టిన అభ్యుదయ వైతాళికులు. '“ప్రాక్ర్రతీచీ 
విజ్ఞానాలను, సాహితీ సంప్రదాయాలను జీర్లించుకొని తెలుగు 
భాషా సాహిత్యములలో స్వతంత్ర విమర్శన దృష్టిని 


17 


ప్రవేశపెట్టిన వారిలో (శ్రీ) కోరాడ రామకృష్ణయ్యగారొకరు.:? 
అని అభ్యుదయ పత్రిక వీరిని కీర్తించింది. (1947-ఏఫ్రిల్‌.) 


* శ * 


రామకృష్ణయ్యగారు ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ద 
పాడ్యమి చిత్రా నక్షత్రం నాడు (1891 అక్టోబర్‌ 2వ తేదీ) 
అమలాపురంలో మాతామహుల ఇంట్లో జన్మించారు. మాతా 
మహులు గొడవర్తి నాగేశ్వరావధానులుగారు. ఈయనను 
గురించి ఒక ఉదంతం ఉంది. ఈయన చాల నిప్పాపరులు. 
వేంకటేశ్వర భక్తులు ఈయన తమ యింటి ఆవరణలో 
ఒక చోట వేంకకేశ్వరుని పటం పెట్టి దానికి దగ్గరగా 
ఒక బిందె We వారు. భక్తుల కానుకలతో ఆ బిందె 
నిండి పోయేది. తర్వాత మరొక బిందె. అదీ నిండి పోయేది. 
ఆ డబ్బుతో నాలుగు గోడలు లేపి పాక వేశారు. ఆ పాక 
క్రమంగా మంటపంగా మారింది. తర్వాత వేంకళుశ్వర 
విగ్రహ (ప్రతిష్టా; గుడి అవరణం ఏర్పడ్డాయి. తర్వాత గుడి 
చుట్టూ ఇళ్లు వెలిశాయి. ఇప్పుడది అమలాపురంలో వెంకట 
శ్వరాగ్రహారం, పెద్ద క్షేత్రమయింది. 


రామక ఎష్టయ్యగారి బాల్యం 


రామకృష్ణయ్య గారు తల్లిదండ్రులకు చిరకాలానికి పుట్టిన 
కుమారులు. తల్లి సీతమ్మగారు ఓరిమీ భక్తి పవిత్రత 
మొదలయిన గుణాలకు సీతమ్మే. పది తరాలనుంచి పండిత 
కుటుంబం. తాతగారు గోదావరి జిల్లా నుంచి వచ్చి బందరు 
చేరి అక్కడ గౌరవాదరాలతో ఇరుగు పొరుగు వారి 
ప్రోత్సాహంతో కట్టిన యిల్లు తండ్రితాతల అనూచాన BH 
సంప్రదాయ గౌరవాలతో తులదూగేది. వచ్చేపోయే బంధు 
వులు, పెద్దలు, పండితులు, శిష్యులతో సందడిగా ఉండేది, 
ఒకనాడు ఎడవల్లి రామకృష్ణయ్య గారనే జ్యోతిర్వేత్త వచ్చారు. 
ఆయన నిష్టాపరులైన పండితులు. “ఈ పిల్లవాడు చాల 
అదృష్టవంతుడు. ముద్రణాధికారి అవుతాడు” అని జ్యోస్యం 
చెప్పారు ఆ మాటకు తల్లిదండ్రులు “భాగ్యవంతం 
ప్రసూయేథాః మా శూరం మా చ పండితమ్‌'' అనే భారత 
సూక్తిని స్మరించుకొని, పిల్లవాడు అదృష్టవంతుడైతే చాలును 
అని సంతోష పడ్డారు. తదనుగుణంగానే రామకృష్ణ్యయ్యగారి 
జీవితంలో అదృష్టం కూడి వచ్చింది. 


రామకృష్ణయ్య గారికి బాల్యంలో పరిసరాలు విద్యానుకూల 
మైనట్టివి. రామచంద్ర శాస్త్రిగారి గాంభీర్య గౌరవాలు, వారి 
(గంథరచనా వ్యగ్రత, పాండిత్య ప్రభావాదుల ఎడల చుట్టుపట్ల 
వారికి ఉన్న గౌరవాదరాలు రామకృష్ణయ్యగారి లేలేత 
మనుస్సుపై ము(ద్ర వేశాయి. బందరు బడిలో కొంత కాలం 


18 సాహితీ నీరాజన! 


పద్మ బంధం 





À , o : i ; 
ra (3? oe Ey aes wo C9 స et ad A SaDa -b 
బ్లర్‌ గెమర గ్య గద్య WE? BBP భు ‘ory ₹౬ TEREE 
on on EY n TA 
Ll =)! 
E ca = éf H n 
At ee ee ae ot య ives PERS sa? నా 
ai oa a లో oy > Ta ` -" ` 
aw” జ్‌ a" at ’ LA మో వ్‌ R e nee. 4, et rae q ce T SAJ > aad fal) e 
z కళ్ళ 7 ma Mx yid £3 D లై a Ky 
Se a oer ww ah? ay) 3° గ చేని ల వానరా NICA న 
Ttroe is Gna Fetes z EN T% Ms Dey 


GL) Ct a ee auc oe wa రారే oF 
~~ త్‌ k eS ~\? డగ koa 
Cc + ASS రం AT A’ J. ` ప. ae ee ళ్‌ ek 

R BS ares SE Sar te th hoods hs a 
Qe A గ e| we woe 


Kg e 
రె BD త WOE a is a | 
š A “ = i aft tai TO = 
ow: ade sor Bie BBE 


క. rr Cp By pie 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


చదివారు. బండకొయ్యల, కోదండాల శిక్షణ పద్దతి 
ప్రబలంగా ఉన్న కాలమది. Mads ఈయన అలాటి 
శిక్షకు గురికాలేదు కాని, తోటి విద్యార్థులు ఈ శిక్షలకు 
గురి అవూతుండడం చూచి నిర్విజ్ఞు లై దుఃఖించేవారు. 
తర్వాత నాదెళ్ల పురుషోత్తమ కవిగారి (ప్రాథమిక పాఠశాలలో 
చేరారు. ఆ కాలంలో ప్రాథమిక విద్యాబోధనకు నాదెళ్ల 
వారిది పెట్టింది పేరు. పిల్లలకు ఆయన ఎడల భయభక్తులు 
ఆదరాభిమానాలు హెచ్చుగానే ఉండేవి. 


రామకృష్ణయ్యగారు నాదెళ్ల పురుషోత్తమ కవిగారి ప్రాథమిక 
పాఠశాలలో చదివిన తర్వాత మూడవఫారం వరకు హిందూ 
హైస్కూలులో చదివారు. నాల్గవ ఫారం నుంచి Sad 
కాలజీలో చేరారు. అక్కడే బి.ఎ. పూర్తి చేశారు. ఇంకా 
అప్పటికి పాతచేతులు (బ్రహ్మయ్య లింగంగారు తెలుగు 
పండితులు, కుంటి రంగాచార్యులు గారు సంస్కృత 
పండితులుగా ఉన్నారు. వారి చమత్కార భాషణలు, పిల్లల 
వేళాకోళాలు, తెలుగు క్లాసులో అల్లర్లు విశేషంగా ఉండేవి. 
అప్పుడు హెడ్‌ మాస్టరు కుంభకోణం కృష్ణమాచార్యులు 
గారు. ఆయన హయాం బెత్తపు దెబ్బలహయాం. ఆయనంటే 
చిన్నా, పెద్దా అందరికీ హడల్‌. ఆయన ఆంగ్ల పాండిత్యం, 
బోధన శక్తి కూడ హడలెత్తించేవే. కోకా aS సెట్టి 
ఫుట్‌ బాల్‌, బన్నిన్‌ పందేలు మహోత్సాహంగా జరిగేవి. 


దేశంలో స్వాతంత్రోద్యమం తీవ్రంగా ఉంది. దాని 
భాగంగా వందేమాతరం ఉద్యమం ముమ్మురమైంది. మహావక్త 
బిపిన్‌ చంద్రపాల్‌ దేశమంతటా సుడిగాలి వలె తిరుగుతూ 
బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతికూల (ప్రసంగాలు చేస్తూ దేశప్రజలను 
ప్రోత్సహిస్తున్నారు. ఆయన బందరుకు కూడ వచ్చి 
ప్రసంగించారు. కౌతా (శ్రీరామ శాగస్తీగారు బందరులోని 
మచ్చుల చావడిలో ఎడతెగకుండ జాతి ప్రబోధక ప్రసంగాలు 
చేస్తున్నారు. వాటిని విని విద్యార్థులు AAI చెందుతు 
న్నారు. రవీంద్రనాథ రాకూర్‌ మున్నగు వారు భారతీయ 
ప్రతిభను (ప్రపంచ వ్యాప్తం చేస్తున్న కాలం అది. గాంధీజీ 
ఆఫ్రికాలో సత్యాగ్రహం చేస్తూ ప్రపంచప్రజలను ఆకర్షిస్తు 
న్నారు. (ప్రత్యేకంగా బందరులో హిందూ హైస్కూలు 
ఇసుకబయలులో సభలు సమావేశాలు జరిగేవి. modd 
బందరుకు వచ్చినప్పుడు తమ ( రామకృష్ణయ్యగార్సి సహాధ్యా 
యులు (శ్రీమత్తి too MADY వరదాచార్యులుగారు 
గాంధీజీకి ఒక్కసారిగా 500-00 రూపాయలు dow 
మివ్వడం, హిందూ బాల భారత సమాజంలో మతోపన్యా 
సాలు, ప్రభుత్వ విద్యావిధానానికి నిరసనగా స్థాపించిన ఆం(ధ 
జాతీయ కళాశాల కోసం దీపావళి సందర్భంగా వసూళ్లు, 
స్వాముల వార్లభిక్షలు, దేవాలయాలతో వేదాంతోపన్యాసాలు, 


19 


కళాశాలలలో (ENS మతబోధకులయిన ప్రిన్సిపాలులు మున్న 
గువారి దైనందిన (ప్రార్దనలు (సెర్మన్లు), చర్చలు, కొందరు 
విద్యార్థుల (కైస్తవమత స్వీకరణ (ప్రయత్నాలు, వాటి 
ప్రతిఘటన యత్నాలు, శివగంగ మహిషాసుర GN 
ఉత్సవాలు, ఏనుగంబారీలు, తాలింఖానాలు, దీపావళినాడు 
టంక సేరు తోటాల అడాయీలు - ఇలా రామకృష్ణయ్యగారి 
విద్యార్హిదశ అతి చమత్కారంగా జరిగింది. రామకృష్ణయ్య 
గారు మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్లులు కాగానే, వారికి 
ముంగండ (గామవాను లయిన ఖండవల్లి రామమూర్తి 
శాస్త్రిగారి ద్వితీయ పుత్రిక అన్నపూర్ణాంబ గారితో వివాహం 
జరిగింది. 


నోబిల్‌ పాఠశాలలో పండిత పదవి 


రామకృష్ణయ్యగారి పినతండ్రి నాగేశ్వర శాస్త్రిగారికి 
సంతానం లేదు. ఆయన రామకృష్ణయ్యగారిని కుమారుని 
లాగ చూచేవారు. కళాశాలలోనేకాక, ఇంట్లోను ఆయనకు 
గురువులుగా ఉండేవారు. అందువలననే రామకృష్ణ్యయ్యగారు 
తమ GOS భారత కవితా విమర్శనము ప్రారంభంలో 


“శ్రీరామచంద్ర కృతినం 
ద్వంద్వాతీతం గురోర్లురుమ్‌, 
యోగీశ్వరం జ్ఞానధనం 
వందే నాగేశ్వరం గురుమ్‌.”? 


అని నాగేశ్వరశా[స్తిగారిని గురువులుగా స్మరించారు. రామకృష్ణ 
య్యగారు మెట్రిక్యులేషన్‌ లో ఉత్తీర్ణులై కాలేజీకి వచ్చారు. 
నోబిల్‌ కాలేజీలో బి.ఎ. చదివారు. ఈయన కాలేజీకి 
వచ్చేసరికి కొత్తగా వచ్చింది ఇంటర్మీడియేట్‌ పద్దతి. 
ఎఫ్‌.ఎ.లో నియతంగా ఉండే లెక్కల బాధ తప్పించుకొని 
తెలుగు, సంస్కృతం, చరిత్రలు ఐచ్చిక విషయాలుగా చదివే 
అవకాశం ఏర్పడింది. ఆ కాలేజీలోనే పినతండ్రి నాగేశ్వరశా స్త్రి 
గారు పండితులు. ఆయన ప్రోత్సాహంతో సంస్కృతాంధ్రాలు 
అభిమాన శాఖగా బి.ఎ.లో రామకృష్ణయ్యగారు చేరారు. 
ఇంట్లో కావ్య శాస్త్ర) పాఠాలు వారివద్దనే చదివేవారు. అప్పుడు 
వాళ్ళతరగతిలో ఇద్దరే విద్యార్థులు ఉండేవారు. రామకృష్ణయ్య 
గారు 1915లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులు కాగానే, నోబిల్‌ 
పాఠశాలలో పండితులుగా నియమితులయ్యారు. 


రామకృష్ణయ్య గారి సహాధ్యాయులు (శ్రీ మత్తిరుమల 
గుదిమెళ్ల వరదాచార్యులుగారు SAS కాలేజీలో బి.ఎ. 
పట్టుభద్రులయిన తర్వాత మద్రాసు (ప్రెసిడెన్సీ కాలేజీలో 
ఎం.ఎ. సంస్కృతం రెండేళ్లు మహామహోపాధ్యాయ కుప్పు 
స్వామి శాగస్తిగారి వద్ద చదువుకున్నారు. తర్వాత ఆయన 


20 


విజయనగరం సంస్కృత కళాశాలలో వైన్‌ ప్రిన్ఫిపాలుగొ 
చేరారు. కొంత కాలం తర్వాత ఆయన స వరాజ్యోద్యయంలో 
PED తమ పదవిని వదలిపెట్టి స్వగ్రామమయిన చిట్టిగూ 
డూరులో సంస్కృత కళాశాల స్థాపించి తామే ప్రిన్సిపాలయి 
విద్యార్థులకు భోజనాది వసతులు ఏర్పాటుచేసి నిర్వహించి, 
పెక్కుమందిని సంస్కృతాంధ్ర విద్వాంసులనుగా తీర్చిది 


ద్దారు. 
ఆనంద గజపతి ప్రోత్సాహం 


రామకృష్ణయ్యగారు SOS పాఠశాలలో పండితులుగా 
పని చక్కగానే నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో విజయన 
గర సంస్కృత కళాశాలలో వైన్‌ ప్రిన్సిపాలుగా వరదాచార్యులు 
గారు పనిచేస్తున్నారు. విజయనగరం ఆర్ట్‌న్‌ కాలేజి 
ప్రిన్సిపాలు తమ కాలేజీకి నంస్కృతం, తెలుగు లెక్చరర్‌ 
స్థానానికి ఒక వ్యక్తి కావాలని కోరారు వరదాచార్యులు గారిని. 
ఆయన రామకృష్ణయ్యగారి పేరు సూచించారు. అక్కడ 
బి.ఎ. లో పార్ట్స్‌ - 11 తెలుగు - సంస్కృతం పెట్టారు. ఆంధ్ర 
ప్రాంతంలో అప్పుడు కాలేజీలు ఉన్నది నాలుగు పట్టణాల 
లోనే - విజయనగరం, రాజమండ్రి, బందరు, అనంతపురం. 
బి.ఎ. పార్ట్‌ M విజయనగరం కాలేజీలోనే మొట్టమొదట 
ప్రవేశ పెట్టారు. మద్రాసు విశ్వవిద్యాలయం అనుమతి 
పొందారు. దానికి కారణం బహుశా ఆనంద గజపతి 
ప్రోత్సాహం కావచ్చు. ఆయన సంస్కృతాంధ్రాలలోనూ 
పండితులు. తక్కిన రాజుల లాగ (hes పాండిత్యంవారు 

రు. పండితుల వాగ్యాదాలలో తాము పరీక్షకులుగా 

వహరించి, వారివారి విద త్తుకు తగినట్లు బహూకరించగల 
శ సంపన్నులు. ఆయన ' చ్యవిజ్ఞానం కలవారు మాత్రమే 
_క ఆ కాలంలో పాశ్చా Br జరుగుతున్న భాషా 
BiH) చర్చలతోను పరిచయం కలవారు. మాక్స్‌ముల్లర్‌ 
బుగ్వేదాన్ని నాగరీలిపిలో ముద్రించడానికి ప్రోత్సాహమిచ్చి 
నవారు. పాశ్చాత్య పండితులు సంస్కృత భాషా పరిచయంతో 
ఇండో-యూరోపియన్‌ ఏక భాషా కుటుంబం ఏర్పరచి 
ఆయా భాషలకుగల పరస్పర సంబంధాన్ని పరిశీలించిన 
కాలమది. ఈ పరస్పర సంబంధ నిరూపణ వల్ల జనించిన 
భాషా సిద్దాంతాలను ప్రపంచంలోని ఇతర భాషలకు కూడ 
అన్వయింప జేసి, ఇతర భాషా కుటుంబాలను కనుగొనాలనే 
ఉత్సాహం పొంగులు వారిన కాలమది. 19వ శతాబ్దంలో 
భారతదేశానికి మత(ప్రచారకుడుగా వచ్చిన రెవరెండ్‌ కాల్డ్‌ 
వెల్‌ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలు సంస్కృత 
జన్యాలు కావని అవి ఒక (ప్రత్యేక కుటుంబానికి చెందినవని 
Comparative grammar of the Dravidian or the South 
Indian Family of Languages” అనే (గంథం ప్రచురించారు. 


సాహీతీ నీరాజనం 


ఈ సిద్దాంతాన్ని గురించి ఆలోచించినవారు చాలా తక్కువ. 
కనుక ఒక సంస్తద్వారా పరిశోధించ వలసిన అవసరం ఉందని 
ఆనందగజపతికి తోచి ఉంటుంది. 


ఆనందగజపతి వారసుడు అలకనారాయణ గజపతి కూడా 
కాలేజీ అభివృద్ది పరిశోధనల విషయంలో చాల కుతూహలో 
త్సాహాలు చూపించే వారు. 1921లో “Maharaja's College 
Magazine, a quarterly Journal devoted to Research" 
అనే (వైమానిక పత్రిక (ప్రారంభించారు. 


ఈ పత్రికలో కొన్ని పుటలలో కాలేజీనివేదిక మినహా 
మిగతా ఎక్కువ భాగం పరిశోధన వ్యాసాలే ఉండేవి. విజ్ఞాన 
శాస్త్రంలో చాల పురోగమించిన పరిశోధన వ్యాసాలు ఈ 
పత్రికలో (ప్రచురిత మయాయి. విదేశాలనుంచి శాస్త్రజ్ఞుల 
అభిప్రాయాలు, నోట్సు (ప్రచురించేవారు. 


విజయనగరం కళాశాలలో లెక్సెరర్‌ పదవి 


(శీ) వరదాచార్యులుగారి చొరవతో కళాశాల DIYA 
శ్రీ) రామనుజాచార్యులు (రామావతారం) గారి పిలుపుత్‌' 
రామకృష్ణయ్య గారికి ఆ కళాశాలలో సంస్కృతాంధ్రోపన్యాన 
కోద్యోగం సులభంగానే దొరికింది. SAS హైస్కూలుల్‌ 
ఏ రెండవ ఫారం ఉపాధ్యాయులుగానో స్థిరపడి పోకుండ 
కాలేజీలో ఉద్యోగం లభించడం అదృష్టమనే ఆపఫ్రులందరూ 
అన్నారు. కాని తండ్రి గారైన లక్ష్మీ మనోహరంగారి! 
మాత్రం కుమారుడు రెవెన్యూ పరీక్షలు చదివి FSE 
TATO కావాలని ఉండేది. ఆ విధంగానే సలహాయిచ్చార 
కూడా. కాని, అప్పటికి విజయనగరం కళాశాలలో సంస్క 
తాంధ్రాలు రెండు భాషల్లో బి.ఎ.లో ఉత్తీర్థులయినవార 
అవసరం కావడం, ఇతరు లెవరూ పోటీ లేక పోవడ। 
అదృష్టమనే చెప్పాలి. రామకృష్ణయ్యగారు ఆ పదవిలో dor 
బి.ఎ. పార్ట్‌ - I విద్యార్థులకు సంస్కృత భాషాశాస్త్రం 
(ద్రావిడ వ్యాకరణం బోధించ వలసి ఉండడం వల్ల భావ 
శాస్త్ర విషయంలో కొంత శ్రద్దతో పని చేయవలసి 
ఆవశ్యకత ఏర్పడింది. 


రామక ఎష్టయ్యగారి వ్యాస రచన 


ఉద్యోగం (ప్రారంభం నుంచే ఆయా శాఖలలో ఉద్దండులై 
వారి సాహచర్యం రామకృష్ణయ్య గారి పరిశోధనకు చా 
ఉపయోగకరమైంది. ఆంగ్ల భాషోపన్యాసకులు ఉళ్లాల్‌ సుబ్బ! 
యభజ్టు గారితో వారికి సన్నిహితత్వం ఏర్పడిం! 
భట్టుగారు తుళు, కన్నడ భాషలను బాగా ఎరిగిన వార 
కనుక వారితో ద్రావిడభాషా తత్త్వాన్ని గూర్చి తరచ 
కన్నడ తుళు భాషలను గూర్చి చర్చిస్తూ ఉండేవార 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


దాని SQ (ద్రావిడ భాషా శాస్త్రాభినివేశం, తత్తత్త పరిశీలన 
కుతూహలమూ విశేషంగా పెంపాందాయి. È) భట్టుగారి 
ప్రాత్సాహంతోను, ఆయనతో Sod రామకృష్ణయ్య గారు 
కాలేజీ (త్రైమాసిక పత్రిక మొదటి సంచికలో “ద్రావిడ 
భాషాపద చరితము” అనే వ్యాసం వ్రాశారు. ద్రావిడ భాషా 
తులనాత్మక పరిశీలనకు రామకృష్ణయ్యగారే వైతాళికులు. 
భట్టుగారి ప్రోత్సాహంతోనే వర్టోత్పత్తి క్రమం గురించి, 
ఇలాగే మరికొన్ని వ్యాసాలు వ్రాశారు. అక్కడ తెలుగు 
పండితులుగా ఉన్న అడిదము రామారావు, వింజమూరి 
గోవిందరాజా చారి గారు మొదలయిన వారి ప్రోత్సాహంతో 
కొన్ని సాహిత్య వ్యాసాలను, విమర్శలను, ఆంధ్రపత్రిక 
సంవత్సరాది సంచికకు వ్రాశారు. తక్కిన పత్రికలకు వ్యాసాలు 
బ్రాయనారంభించారు. 


అపుటికి తెలుగుదేశంలో భాషాశాస్త్రం (Philology) 
లో పరిశ్రమ చేస్తుండినవారు యిద్దరే - గిడుగు రామమూర్తి 
పంతులు గారు, చిలుకూరి నారాయణరావుగారు. వీరిద్దరూ 
కూడ ఆధునిక భాషా సిద్దాంతాలను HROT ఎరిగిన వారు. 
రామ మూర్తి పంతులుగారి దృష్టి (గ్రాంథిక వ్యావహారిక 
భాషాభేదాల మీద పడింది. వ్యవహారంలో ఉన్నభాషనే కదా 
ప్రజలు తమ అవసరాలకు వాడుకోవలసింది అనే జిజ్ఞాసతో 
ఆయన వ్యావహారిక భాషోద్యమంలో పడ్డారు. (ద్రావిడ భాషా 
పరిశోధన వారి రంగం కాదు. ఇక చిలుకూరి నారాయణరావు 
గారు ఆంధ్ర భాషా చరిత్ర రచనకు పూనుకొని, తెలుగుకు 
ఇతర ద్రావిడ భాషలతో గల సంబంధం, ద్రావిడ భాషల 
విశిష్టత మున్నగు వాటిలో పరిశోధన చేసిన వారే. కాని, 
తెలుగు ప్రాకృత జన్యమనే సిద్దాంతంతో మరొక దారి 
తొక్కారు. (ప్రాకృత జన్యవాదమున తాను సూచించిన ధ్వని 
మార్పులు ధ్వని సూత్రములకు కట్టుబడుతున్నవా అనే 
జిజ్ఞాస లేని కారణంగా, ఆయన చేసిన రూపనిషృత్తి 
శాస్త్రీయం కాకపోయింది. దొందు రెండుగా మారింది అని 
అన్నప్పుడు, దకారం అదే సన్నివేశంలో ఇతర రూపాలలో 
కూడ రేఫగా మారిందని చూపించాలి కదా! తెలుగు పదాలకు 
మూలధాతువుల పోలిక చూపడం కూడ శాస్త్రీయ 
మనిపించుకోదు. ఉ.సం.భింద్‌ - తె.పీకు. అయినా 
ఆం(ధవిశ్వవిద్యాలయం ప్రచురించిన ఆంధ్ర భాషా చరిత్ర 
రెండు సంపుటాలలోను నారాయణరావు గారి అసాధారణ 
మైన కృషి కనిపిస్తుంది. 


రామకృష్ణయ్యగారి తులన పద్దతి 


రామకృష్ణయ్యగారు విజయనగరంలో ద్రావిడ భాషలను 
గురించి, వాటి పరస్పర సంబంధం, ద్రావిడ భాషలలో 


21 


లింగవచన పదాలలో పోలిక మొదలయిన వాటిని గురించి 
శాస్త్రీయ పద్దతిలో పరిశోధన చేస్తూ, మొదట్లో విజయన 
గరం కాలేజీ మేగజైన్‌లోను, తర్వాత భారతి మున్నగు 
పత్రికలలోను అసంఖ్యాకంగా వ్యాసాలు (ప్రచురించారు. వారి 
(ద్రావిడ భాషాశబ్ద నిష్పాదన చర్చ ఇలా ఉంటుంది: తెలుగులో 
బాహుమూలానికి చంక అనే పదం వాడుతున్నాము. దీనిని 
తమిళులోని కైక్కుళి అనే శబ్దంతో పోల్చారు. కై=చేయి, 
కుళి=గ్‌య్యి. ఒక మూల ధాతువు నుంచే ఈ పదాలు 
ఏర్పడినాయని, తాలవ్యీకరణం చేత కకారం చ కారమయిం 
Sa) నిరూపించారు. ఇతర భాషలలోను తాలవ్యీకరణ సూత్రం 
వర్తిస్తుంది. (గ్రీకు భాషలో ‘esto శబ్దం (ప్రాచీనం. కకారం 
మీద తాలవ్యాచ్చు I కారం ఉండడం వల్ల సంస్కృతంలో 
అది సమీకరణం చేత తాలవ్య మయింది. పూర్వ సంస్కృ 
తంలో BES ఉండి BES అయి అనంతర కాలంలో 
ఎకార ఒకారాలు అకారంగా మారడం చేత 'చకారి అయింది. 
ఈ భాషా శాస్త్ర, వ్యాసంగం ఆంగ్షోపన్యాసకులు సుబ్బరాయ 
భట్టుగారి సహకారంతో నిరంతరం నిరంతరాయంగా జరి 
గింది. 


సాహిత్య వ్యాసాలు 


రామకృష్ణయ్యగారు కాలేజి మేగజైనులో భాషా శాస్త్రానికి 
సంబంధించినవీ (క్రీనాథుడు-సంధియుగము, భీమేశ్వరపురా 
ణము, రస చర్చమొదలుగా తెలుగు సాహిత్యానికి, అలంకార 
శా[సానికీ సంబంధించిన అనేక వ్యాసాలు వరుసగా ప్రచురిం 
చారు. ఆవ్యాసాలు (ప్రచురించిన సంచికలు ప్రస్తుతం లభ్యం 
కావడం లేదు. విజయనగరం కాలేజీ వారికి ఇలాటి మేగజైను 
వుందనే విషయం కూడ ఇప్పుడు తెలిసినట్టు కనిపించదు. 


రామకృషస్లయ్యగారు భాషాశాస్త్ర పరిశోధన, సాహిత్య 
విమర్శ ఇలా సాగిస్తూ 1921లో సంస్కృతాంధ్ర భాషలు 
అభిమాన భాగంగా ఎం.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 
1924లో మద్రాసులో అఖిల భారత ప్రాచ్య విద్యావేత్తల 
మహాసభ (ఆల్‌ ఇండియా ఓరియంటల్‌ కాన్ఫరెన్స్‌) 
జరిగింది. కాలేజి ప్రిన్సిపాల్‌ (శ్రీ) రామానుజాచార్యులు గారి 
ప్రోత్సాహంతో కాలేజీ పక్షాన ప్రతినిధిగా (డెలిగేట్‌ గా) ఆ 
మహాసభలో పాల్గొన్నారు. అప్పటి నుంచి తరచు ఆ 
మహాసభలకు వెళ్లేవారు. ఇలా పాల్గొనడం చాల ప్రయోజనక 
రంగా ఉండేది. మద్రాసు విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత 
ప్రతి సభకు విశ్వవిద్యాలయం పక్షాన వెళ్లేవారు. దీనివల్ల 
ఆయా రంగాలలో కృషి చేసే వారితో పరిచయాలు ఏర్పడేవి. 
ఈ విధంగా ఏర్పడినదే మహావిద్వాంసులు, పశ్చిమ వంగ 
రాష్ట్ర శాసనసభ అధ్యక్షుడు డాక్టర్‌ సునితీకుమార్‌ చటర్జీ 


22 


గారితో స్నేహం. ఆయన ద్రావిడ భాషా WHS D 
గొప్ప పరిశమ చేసిన వారు గనుక వారితో రామకృష్ణయ్య 
గారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. రామకృష్ణయ్యగారు 
విజయనగరం కాలేజీలో పన్నెండు సంవత్సరాలు పని 
చేశారు. ఆ పన్నెండేళ్లూ ఆయన చేసిన కృషి మౌలిక 
పరిశోధన అనదగినది. 1947లో దర్భాంగాలో జరిగిన 
ఓరియంటల్‌ కాన్ఫరెన్స్‌ 14వ సమావేశంలో ద్రావిడవిజ్ఞాన 
విభాగానికి అధ్యక్షత వహించారు. 


మద్రాసు విశ్వవిద్యాలయం ఆహ్వానం 

మద్రాసు విశ్వవిద్యాలయానికి సర్‌ రఘుపతి వెంకట 
రత్నం నాయుడుగారు వైన్‌ ఛాన్సలర్‌ అయ్యారు. ఆయన 
ఆదేశంతో 1927లో మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు, 
కన్నడ, తమిళ, మళయాళ శాఖలు ప్రారంభించాలనే నిర్ణయం 
జరిగింది. ఈ నాలుగు భాషల శాఖలు ప్రారంభించడం 
SQ తులనాత్మక అధ్యయనానికి (ప్రయోజనకరంగా ఉంటుం 
దని వైన్‌ చాన లర్‌ ఉద్దేశం. భాషా శాస్త్ర (Philology) 
పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించోలని కూడ వారి 
ఆశయం. ఈ సదాశయంతో విశ్వవిద్యాలయం వారు 
SOS) అనే పాశ్చాత్య భాషా MS) విద్వాంసుణ్ని 
యూరోప్‌ నుంచి ఆహ్వానించి విశ్వవిద్యాలయంలో భాషా 
శాస్త్రం మీద ఉపన్యాసా లిప్పించారు. 


ఈ నాలుగు శాఖలలో పనిచేయడానికి అర్హులను 
అన్వేషించి ఆహ్వానించ దలచారు. (ద్రావిడ భాషల విషయంలో 
కొంత అనుభవం, పరిశోధన దృష్టి కలవారిని నియమించాలని 
వెంకటరత్నం నాయుడుగారి అభిప్రాయం. ఈలాటి అను 
భవం కలవారు ఇద్దరు ముగ్గురే. గిడుగు రామమూర్తి 
పంతులుగారు వృద్దులు కాబోలు! చిలుకూరి నారాయణరావు 
గారు ప్రభుత్వ కళాశాలలో కుదురు కొని ఉన్నారు 150 
రూపాయల వేతనం ఆయనకు అంత ఆకర్షణీయం కాదు. 
అప్పటికి తెలుగు పార్ట్‌ mM లో బోధించే కళాశాల ఒక్క 
విజయనగరం కాలేజీయే. ఎవరు దీనికి అర్హులా అని నాయుడు 
గారు అన్వేషించారు. వారి దృష్టి రామకృష్ణయ్యగారిపై 
పడింది. అప్పుడు ఇలాటి ఉద్యోగాలకు దరఖాస్తులు 
పెట్టడం, ఇంటర్వ్యూ వంటి వేమీ లేదు. కాళిదాసు 
చెప్పినట్టు - “న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్‌” 
లాగ అర్హులయిన వారిని వెదికి ఎన్నుకొనేవారు. రామకృష్ణ 
య్యగారికి భాషా సాహిత్య వ్యాసాల మూలంగా కొంత ప్రసిద్ది 


సాహితీ నీరాజనం 


అప్పటికే ఏర్పడింది. నాయుడుగారు రామకృష్ణయ్యగారిని 
మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రాచ్యపరిశోధన సంస్థలో 
చేరండని ఆహ్వానించారు. 


దివానుకు నాయుడు గారి లేఖ 


అప్పుడు మామిడిపూడి వెంకటరంగయ్య గారు విజయన 
గరం దివానుగా ఉండేవారు. నాయుడు గారు వెంకటరం 
గయ్య గారికి ఉత్తరం వ్రాసి రామకృష్యయ్యగారిని మద్రాసు 
విశ్వవిద్యాలయానికి దరఖాస్తు పంపండని కోరారు. కాని, 
రామక్చష్ణయ్యగారు కొత్త చోటికి వెళ్లడానికి అంతగా 
ఇష్టపడలేదు, ఊరకున్నారు. కాని, కొన్ని రోజులు గడచిన 
తర్వాత నాయుడు గారు వెంటరంగయ్యగారికి మళ్లీ కబురు 
చేశారు “వారి నుంచి దరఖాస్తు రాలేదు, పంపించ మనండి'' 
అని. వెంకటరంగయ్య గారు మల్లీ రామకృష్ణయ్యగారిని పిలిచి, 
మాట్లాడారు. కాని, రామకృష్థయ్యగారు మద్రాసుకు SES 
నికి ఉత్సాహం కనబరచలేదు. “ఇక్కడ బాగానే ఉంది 
Sart? అని సవినయంగా చెప్పారు దివాను గారికి. అపుడు 
వెంకటరంగ్యగారు “దరఖాస్తు పంపండి.” అక్కడ ఉద్యో 
గంలో చేరండి. ఇక్కడ మీ ఉద్యోగానికి భద్రత (lien) 
ఇస్తాను. మీరు ఎప్పుడు తిరిగి రాదలచుకుంకే, అప్పుడు 
రావచ్చు.” అని ప్రోత్సహించి పంపించారు. 
మద్రాసుకు పయనం 

మద్రాసుకు వెళ్లేటప్పుడు కూడ తిరిగి త్వరలో వచ్చేస్తా 
మనే రామకృష్ణ్యయ్యగారి భావన. వారి సతీమణి అన్నపూ 
Ton moons ఇంటి సామానంతా అక్కడ తమ 
బంధువులు స్థానిక హైస్కూలు హెడ్‌ మాస్టర్‌ (శ్రీ) చెరుకూరి 
బోగా రావుగారి ఇంట్లో ఒక గదిలో పెట్టి “మేము మళ్లీ 
ఏడాదికి వచ్చేస్తాము. అంతవరకు సామాను ఉంచండి” 
అన్నారట. అప్పుడు గృహ యజమాని “ఇంక మీరిక్కడికి 
ఏం వస్తారు? వాళ్లు వదలి పెట్టరు.” అన్నారట. ఆయన 
అన్నట్టుగానే మద్రాసులో ఉండి పోవడం జరిగింది. 


మద్రాసు విశ్వవిద్యాలయంలో భాషా విభాగాలలో మొదఓ 
ఎం.ఎ. పట్టభ[ద్రులను ఒక్కొక్కంరినే నియమించారు. వారిన 
రీడర్‌ అన్నారు. వేతనం రూ.150. తర్వాత ఈ పదవి! 
సీనియర్‌ లెక్స్‌రర్‌గా మార్చారు. అప్పుడు జీతం స్కేల 
210-15-300 రూపాయలు. ద్రావిడ భాషా శాఖలతోపాట 
సంస్కృతం, ఉర్లూ శాఖలూ ఉండేవి. ఈ భాషా శాఖలన్నిటి! 
కలిపి (ప్రాచ్యపరిశోధన Soy (Oriental Research Institute 
అన్నారు. ఈ రీడర్లకు బోధన పని ఏమీ లేదు. అప్పటి 
కళాశాలలలో దేశంలో ఎక్కడా ఎం.ఎ. తరగతులు లేవు 
అభ్యర్థులు (పైవేటుగా చదువు కొని వెళ్లవలసిందే. 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 
మద్రాసులో రామకృష్ణయ్యగారి దినచర్య 


రామకృష్ణయ్యగారి అప్పటి దినచర్యను ఆయన కుమా 
రులు ఆచార్య మహాదేవ శాస్త్రి గారు తెలిపిన దానిని ఇక్కడ 
పొందుపరుస్తున్నాను: "అప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయం 
ఎగ్మూరులోని లింబ్లి గార్డెన్‌లో ఉండేది, తర్వాత 1939లో 
మెరీనాబీచిలో నూతన భవనాలు కట్టిన తర్వాత అక్కడికి 
మారింది. నాన్నగారు DA గార్డెన్స్‌కు నడిచి వెల్లి 
వస్తుండేవారు. ఇంటి నుంచి పది పదిన్నర గంటకు 
బయలుదేరేవారు. కోటు, తల పాగా ఉండేవి. సాయంత్రం 
5-00 గంటలకు తిరిగి వచ్చేవారు. పనివేళలు 11-00 
గంటల నుంచి సాయం కాలం 4-00 గంటల వరకు ఉండేవి. 
అయినా నిర్భంధం ఏమీ లేదు. పరిశోధన రంగానికి చెందిన 
వారన్న దృష్టితో వారికి స్వేచ్చ ఉండేది. కాని, నాన్నగారు 
ఎప్పుడూ సకాలానికి వెళ్లే రూఢిని (routine) తప్పలేదు. 
మద్రాసుకు రాగానే మేము తిరువ AS కెల్లెట్‌ 
హైస్కూలుకు ఎదురుగా ఉన్న స్వామిపి వీధిలో మద్రాసు 
విశ్వవిద్యాలయం PÔS? లైబేరియ గా పనిచేస్తున్న 
28.05. రంగనాథన్‌ గారింట్లో అద్దెకు ఉండే వాళ్లం. 
రంగనాథన్‌ గారు తర్వాత ప్రపంచ విఖ్యాతులయ్యారు లైబరీ 
పుస్తకాల వర్గీకరణ విధానానికి. అప్పటి ఇంట్లో కుర్చీలు 
బల్లలు అనేవి లేవు. నాన్నగారు చాపమీద కూర్చుని పెట్టి 
మీద వ్రాసుకొనేవారు. ఆంధ్ర భారత కవితావిమర్శన ఆ 
విధంగా వ్రాసిందే. భారతకవితపై ఆయన విజయ నగరం 
లోను, మద్రాసులోను ఉపన్యాసాలిచ్చారు. ఆ వ్యాసాలు 
పుస్తకంగా అచ్చుకాకముందు పత్రికలలో వాటి ముఖ్యాంశాలు 
విసృతంగా ప్రముఖంగా ప్రచురితమయాయి. 


“విజయనగరం కాలేజీ అధ్యాపకులు నాన్నగారిని ఎంతో 
(పేమ గౌరవాలతో చూచేవారు. అడిదము రామారావుగారు, 
తక్కిన అధ్యాపకులూ నాన్నగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు 
జరిపేవారు. ఆంగ్లోపన్వాసకులు భట్టుగారు మద్రాసుకు 
వచ్చినప్పుడు ఒకటి రెండు మాట్లు మా యింట్లో 
బసచేయడం, బాపాలాల్‌ దుకాణానికి చెల్లి నగలు తీసుకోడం 
నాకు బాగా గుర్తు. 


“కొంత కాలానికి స్వామి పిళ్లై వీధినుంచి పార్ట సారథి 
స్వామి గుడిమాడ వీధియైన తొళసింగపెరుమాళ్‌ వీధికి, 
తర్వాత తేరు వీధికి మారాము. తేరు వీధి చివరియిల్లు 
నెల్లూరు వాళ్లది. దాని పక్క యిల్లు సింగరాచారి వీధికి 
చేరింది. ఆ యింట్లో బాలారిష్టాలు జరిగేవి. ఆ ఇంట్లోదిగిన 
వాళ్ల పిల్లలు పోవడంవల్ల శోకాలు తరచుగా వినిపించేవి. 
ఆ యిల్లు అమ్మకానికి వచ్చింది. అది ఒక మార్యాడీది; 


23 


పెంకుటిల్లు. చూరూ, ఇల్లూ చాల లోమట్టుంగా ఉండేవి. 
మా అమ్మగారు “బాలారిష్టాలు మనకేమీ చేయవులే. మన 
పిల్లలు పెద్ద వాళ్లయ్యారు అని అన్నారు. నాన్నగారు ధైర్యం 
చేసి ఆ యిల్లు కొన్నారు. Pyro స్వామి సన్నిధిని 
ఉండాలని కోరిక. ఆ యింట్లో ప్రవేశించిన తర్వాత నాన్నగారి 
చిన్ననాటి స్నేహితులు వారణాసి సుబహ్మణ్యంగారు ఒక 
మారు వచ్చి, ఇల్లు చూచి, “తలకు తగులుతూంది పణక. 
ఈ యిల్లు ఎలా కొన్నావు? అని అడిగారు. నాన్నగారు 
వెంటనే, ఇంటి కప్పు మీది రెండు పెంకులు తీసి పక్కన 
పెట్టారు. ఇల్లు పడగొట్టి కొత్తగా కట్టడానికి అది నాంది. 


కొన్న యింటి కథ 


‘es యింటి మారా sË యిల్లు మాకు ఒప్పజెప్పినప్రుడు 
ఒక కథ చెప్పాడు: “ఆ యిల్లు వెనకటికి ఒక వేశ్యది. 
తల్లీ కూతుళ్లకు పడక వారిలో ఒకరు నగలన్నీ ఇంట్లో 
ఎక్కడో పాతిపెట్టారు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా 
ఇద్దరూ మరణించారు. అందుకే ఈ బాలారిష్టాలు.” మా 
నాన్నగారు ఇల్లు మల్లీ కట్టించే (ప్రయత్నం చేద్దామని 
అనుకుంటున్న తరుణంలో, ఆ రాత్రి మా అమ్మగారికి 
ఒక కల వచ్చింది. ఆ So ఏమిటంటి, చాల అందమైన 
అమ్మాయి ఒకతె ఒంటినిండా నగలతో లక్ష్మీలా కళ 
కళలాడుతూ ఉంది. ఆ అమ్మాయి వీధి గదిలో గోడకు 
చేరబడి నిలుచుంది. 'చిరకాలంగా నేను ఇక్కడ ఉన్నాను. 
త్వరలో నేను వెళ్లిపోతున్నాను. ఇక ఈ ఇల్లు మీది. మీరు 
సుఖంగా ఉండండి” అని చెప్పింది. మా అమ్మగారు మేల్కొని 
మా నాన్నగారితో ఈ కల విషయం చెప్పారు. నాన్నగారు 
మరుసటి దినం (శ్రీపాద లక్ష్మీపతి TATOOS? ఈ విషయం 
(ప్రస్తావించారు. మార్వాడీ చెప్పిన పాతు ఆ అమ్మాయి 
నిలుచున్న చోట ఉంటుందని అనుకున్నారు. ఇల్లు కట్టట 
ప్పుడు జా[గత్తగా చూస్తుండమని నాన్నగారు మా అమ్మగా 
రితో చెప్పారు. ఒకరోజు పని వాళ్లు పనిచేస్తూంకు, మా 
అమ్మగారు ఏదో పని మీద ఐస్‌ హౌస్‌కు వెళ్లడం జరిగింది. 
రెండు గంటలయిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికి అక్కడ 
పని వాళ్లైవళ్లూ లేరు. వాళ్లంతా ఏమయ్యారని అక్కడున్న 
ఒకరిని అడిగితే, అతడు చేత్తో ఒక పెట్టను అభినయంతో 
చూపుతూ, SS MG అన్నాడు. గోడలో ఒక చిన్నఅర, 
పసుపు రంగుతో కనిపించింది. దాంట్లో ఉన్నది పని వాళ్లు 
పట్టుకు పోయారన్న మాట. TG అంటే పాతు. 


అపుటి జీతాలు 


రామకృష్ణయ్యగారు 1927లో మద్రాసు విశ్వవిద్యాల 
యంలో రీడరుగా చేరి 1950లో సీనియర్‌ లెక్పైరరుగా 


24 


పదవీ విరమణ చేశారు. అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయం 
వేతనాల స్కేలు ఎలా ఉండేదో తెలుపడానికి 1936లో 
మద్రాసు విశ్వవిద్యాలయం [ప్రచురించిన ‘Half yearly list 
of Officers and Servants’ (మద్రాసు విశ్వవిద్యాలయం 
అధికారుల, సేవకుల అర్హ సంవత్సరం పట్టిక) నుండి 
తెలుగుశాఖకు సంబంధించిన వివరాలను పేర్కొంటాను: 


(10) Oriental Institute (0) Department of Telugu 


Korada Ramakrishnayya, Senior Lecturer. Pay 
Rs 300/- (from 25-7-1930), (Rs.210-15-300), 
Brahmin, Born 2-10-1891 Appointed as Reader 
26.10.1927. Appointed as Senior Lecturer 
1-7-1930. Date of promotion to the present grade 
1-7-1930 Qualification - M.A. 


రామకృష్ణయ్యగారు, తక్కిన సీనియర్‌ లెక్చెరర్లు ఈ 
వేతనాల స్కేలులో ఆరు సంవత్సరాలకు వేతన గరిష్ట 
పరిమితిని అందుకున్నారు. తరువాత [ప్రత్యేక వేతనం అనే 
పేరుతో రూ. 50-20-150 పెంచారు. దానితో సీనియర్‌ 
లెక్చెరర్‌ల జీతం గరిష్టపరిమితి రు. 4508 పెరిగింది. 


కను ఎమూసేవరకు నిరంతర పరిశోధన 


రామకృష్ణయ్యగారు మద్రాసు విశ్వవిద్యాలయంలో పదవీ 
విరమణ చేసిన పిదప తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాచ్య 
పరిశోధనాలయంలో రీడరుగా నియమితులై ఆరేళ్లు పనిచే 
శారు. ఆయన విజయ నగరం కాలేజీలో చేరినది మొదలు, 
మద్రాసు విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్తలో 
36, తిరుపతి సంస్త నుంచి విరమించే వరకు 40 
సంవత్సరాలు, తర్వాత కీర్తి కాయులు అయ్యే వరకు కూడ 
అంధ్ర భాషా వాజ్మయ పరిశోధన రంగంలో నూతన 
దృక్పథం కలిగించడానికి నిరంతరం ప్రయత్నం చేశారు. 
అసిధారావ్రతంగా పరిశోధన వ్యాప్పతులైనారు. 


తెలుగు శాఖ తొలి ఫలం 


దక్షిణ దేశ భాషల విషయంలో పరిశోధన అప్పటికి 
ఇంకా కొత్త మార్గమే కావడం So మద్రాసు విశ్వవిద్యాల 
యంలో చేయదగిన పనులను గురించి పలువురు పలు 
విధాలుగా ఆలోచించేవారు. నిశ్చి తాభిప్రాయాలు లేవు. 
అందువల్ల పని కొంతకాలం వరకు గడ్డుగానే ఉండేది. అయితే 
రామకృష్ణ్టయ్యగారికి అప్పటికే పరిశోధన రంగంలో మంచి 
అనుభవం ఉంది. ఆంధ్ర భాషా సాహిత్యాల పరిణామం 
అన్వేషించి వాటి ప్రత్యేక లక్షణాలు, విశిష్టత ఎలాటివో 
వ్యక్త పరచడమే ప్రాచ్య పరిశోధన శాఖలో జరుగవలసిన 


సాహితీ నీరాజనం ` 


ముఖ్యమయిన పని అని ఆయన భావించారు. అంతేకాక 
ఆంగ్ల భాషా సాహిత్య పరిజ్ఞానం వల్ల మనం సంపాదించిన 
భాషా సాహిత్య విమర్శపద్దతులను మన భాషా సాహిత్యాల 
పరిణామావగతికి సమన్వయించి విచారించడం ఆవశ్యకమనీ 
భావించారు. కనుకనే ఆయన తమ శాఖ తొలి నివేదికలో 
ఈ విషయాన్ని ఉద్దాటించారు. ఆంధ్రభాషా పరిశీలన 
విషయంలోగాని, సాహిత్య పరిశీలన విషయంలోగాని మూలా 
ధారంగా (గ్రహింపదగినది ఆంధ్ర భారతమే కనుక తత్పరిశీలన 
తోనే తమ శాఖలోని పరిశోధన ప్రారంభించారు. దాని 
ఫలితమే 'ఆం(ధ్ర భారత కవితా విమర్శనము.'’ దీనిని ఆయన 
మొదట (ప్రచురించారు. దానిలో తమ లక్ష్యాలను గురించి 
ఇలా స్పష్టంగా చెప్పుకున్నారు: 


“ఆంధ్ర భాషా వాజయముల చరితమును వాని సక్రమ 
పరిణామమును అన్వేషించి విమర్శించుటయే |ప్రాచ్యపరిశోధ 
నాలయ మందలి ఆంధ్ర శాఖ చేయ దగినపని.... భారతమే 
ఈ భాషలో మొదటి యు(ర్లంథ మగుటచే తద్భాషా వాజ్మయ 
పరిణామమున కిది ఎంతవరకు తోడ్పుడినదో తెలిసికొనవల 
సిన యావశ్యకత కలదు. .... భారత కవితకు తద్దేశకాల 
పరిస్థితులతో నెట్టి సంబంధము గలదో, అది ఆంధ్ర భాషా 
వాజ్మయ పరిణామమున కెట్లు తోడ్చడినదో..... విమర్శన 
లింకను బయలు దేరవలసియున్నవి. గీర్వాణ సారస్వత 
మహా వృక్షశాఖకు గట్టిన అంటుగా బయలుదేరి విజృంభించిన 
ఆంధ్ర సారస్వతమునందు ఆంధ్ర జాతీయతాగుణ మెంత 
వర కున్నదో పరిశీలింప వలసియున్నది. ప్రాచీనాంధ్ర భాషా 
స్వరూపమును గుర్తించి, దాని కితర ద్రావిడ భాషల తోను 
సంస్కృత |ప్రాకృతములతోడను గల సంబంధ బాంధవ్యము 
లను నిర్లయించి తద్చాషా చరిత్ర నన్వేషించుటయు 
నావశ్యకమే.”’ 


భాషా పరిశోధనకు నాంది 


ఈ లక్ష్యంతోనే ఆంధ్రభాషా తత్త్వాన్ని, సాహితీ రీతుల 
పరిణామాన్ని పరిశోధించి వివరించే ప్రయత్నం చేశారు. 
ఆంధ్రభాషా చరిత్రాన్వేషణకు (ద్రావిడ భాషాతత్త్య పరిశీలన 
ముఖ్యసాధనమని భావించి కాల్డ్‌వెల్‌ మార్గాన్నే అనుసరించి 
తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు కనుగొనడానికి 
(ప్రయత్నించారు. సంస్కృత ప్రాకృతాలకంశు, తమిళ కన 
దాది దక్షిణ దేశ భాషలే ఎక్కువ సహాయకారులు కాగలవ 
నిశ్చయానికి వచ్చారు. ఈ నిశ్చయాన్ని పురస్కరించుకొ 
“Studies in Dravidian Philology” అనే పుస్తకం తొలుత 
ప్రకటించారు. సంస్కృతమే అన్ని భాషలకు జనని అని, 
తెలుగు సంస్కృత భవమే అని భావించి సంస్కృత వ్యాకరణ 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


పద్దతిలోనే తెలుగు వ్యాకరణం రచించిన తెలుగు పండితుల 
దురభిప్రాయం తొలగించి, తెలుగు వ్యాకరణ విశేషాలు అనే 
వాటిని భాషా చారిత్రక పద్దతి ప్రకారం సమన్వయించి 
చూపడానికి అనేక విమర్శక వ్యాసాలు (గ్రంథాలు రచించారు. 
సంధి, FSI STSI క్రమము మొదలయిన 
(గ్రంథాలు ఈ దృష్టితో రచిత మైనవే. 


ప్రభుత్వ పురస్కారం 
సంయుక్త మద్రాసు ప్రభుత్వం వారు 1950లో వీరి 


భాషాపరిశోధనల విలువలను గుర్తించి తెలుగు భాషా సమితి 
ద్వారా రు.500 బహుమానమిచ్చి సత్కరించారు. 


పాఠశాలలోను, కళాశాలలలోను వ్యాకరణం బోధించే 
పండితులకు తెలుగు వ్యాకరణ సూత్రాలను బోధించే 
విషయంలో చారిత్రక దృక్పథం ఏర్పడాలని రామకృష్ణయ్య 
గారి ఆశయం. భాష విషయంలోను సంస్కృతం నుంచి 
వచ్చి చేరిన సంప్రదాయ పక్కీకి భిన్నమై, దక్షిణ దేశీయ 
భాషలకు సహజమైన సంప్రదాయ ఫక్కి ఒకటున్నదని, 
అది సంస్కృత సంప్రదాయ (ప్రాబల్యం వలన మాటుమణిగి 
పోయిందని, కనుక అట్టి దేశీయ సంప్రదాయ సిద్దమైన 
వాజ్మయాన్ని - పద్యాలు, పాటలు, సంకీర్తనలు మొదలయిన 
వాటిని - పునరుద్దరించి, దానిలోని ఛందస్సాహిత్య 
భాషావిశేషాలను ఇతరమైన దక్షిణ దేశ భాషా సాహిత్యాలతో 
పోల్చి పరిశీలించడం ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. 
ఈ విషయాలు (ప్రతి పాదించడానికే వారు “దక్షిణ దేశ 
భాషలు - దేశి” అనే గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగులోని 
ఉపజాతి చృందస్సును తమిళ కన్నడ చృందస్సులతో పోల్చి 
చూస్తే, దేశీయ ద్రావిడ చృందోరీతి విశిష్టంగా బయలు 
పడుతుందని వారి ఆశయం. 


మన సాహిత్య విమర్శనలో పాశ్చాత్య పద్దతులను 
అనుసరించ వలసిన ఆవశ్యకతను వ్యక్తం చేయడానికి 
“కాళిదాసుని కళా Sago, సారస్వత వ్యాసములు 
మొదలయిన విమర్శ వ్యాసాలను (ప్రకటించారు. 


రామకృష్ణయ్యగారి అపార క షి 


రామకృస్లయ్యగారు మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 
విరమించిన తర్వాత, తిరుపతిలోని (శ్రీ, వేంకటేశ్వర (ప్రాచ్య 
పరిశోధన సంస్థలో రీడరుగా చేరి 1950 నుంచి 1956 
వరకు పని చేశారు. ఈయన 1915 నుంచి 1956 వరకు 
41 సంవత్సరాల పాటు చేసిన సేవ అపారమైనది, 


25 


1. తెలుగు భాషా శాస్త్ర గ్రంథాలు: 


1. భాషోత్పత్తి క్రమము; భాషా చరిత్రము: భాషాశాస్త్ర 
సిద్దాంతానికి పీరికాప్రాయమయిన ఈ పుస్తకం భాషల మధ్య 
గల సజాతీయ సిద్దాంత సంబంధాన్ని నిరూపించడంలో 
అనుసరించిన సూత్రాలను వివరించడంతోపాటు పదాల అర్హ 
స్వరూపాల మార్పులను కూడ విశదీకరిస్తుంది. దీనిని 
రామకృష్ణయ్యగారు మొదట ఆంధ్ర సాహిత్య పరిషత్సమావే 
శంలో చదివారు. తర్వాత ఇది ఆంధ్ర సాహిత్య పరిషతృత్రి 
కలో వరుసగా (ప్రచురితమయింది. పిదప దీనిని రామకృష్ణయ్య 
గారు పుస్తక రూపంలో ప్రకటించారు. ఇది నాల్గు ముద్రణలు 
పొందింది. నాల్గవ ముద్రణ 1967లో. ప్రథమ ముద్రణకు 
అప్పటి ఆంధ్ర సాహిత్య పరిషదధ్యక్షులు (శ్రీ ఆచంట 
సాంభఖ్యాయనశర్మగారు తొలిపలుకు వ్రాశారు. ““ఆంధ్ర 
భాషాభిమానులందరును వీరి (గ్రంథమును సాదరముగా 
[గ్రహించి సమ(గ్రముగా పఠించి కృతకృత్యులు గాగోరుచు 
న్నాను” అని తొలిపలుకులో అన్నారు. 


2. స్టడీస్‌ ఇన్‌ ద్రవిడియన్‌ Herod: (ద్రావిడ భాష శాస్త్ర, 
పరిశీలనము) ఈ ఆంగ్ల (గంథం ఆర్య [ద్రావిడ భాషల 
పరస్పర ప్రభావాన్ని తెలుపుతూ, నామ విభక్తీ (క్రియావిభక్తుల 
విషయంలో (ద్రావిడ భాషల సంయుక్త పద రూపత్వ 
లక్షణాన్ని వివరిస్తుంది. 


3. తెలుగు లాంగ్వేజ్‌ ఇన్‌ ద ఫస్ట్‌ మిలినియం ఎ.డి: 
(ప్రాబన్నయ యుగంలో తెలుగు భాషు ఇది తిరుపతి È) 
వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం జర్నల్‌లో ధారావాహి 
కంగా మొదట (ప్రచురితమైంది. (క్రీస్తుశకం 1000 వరకు 
ఉన్న శాసనాలు ఆధారంగా (ప్రాచీన తెలుగుభాషకు చారిత్రక 
వ్యాకరణం వ్రాయడానికి జరిగిన మొట్టమొదటి 
ప్రయత్నమిది. 


4. భాషా చారిత్రక వ్యాసములు: రామకృష్ణయ్య గారు వివిధ 
పత్రికలలో ప్రచురించిన భాషా TH) చారిత్రక వ్యాసాల 
సంకలనమిది, 


5. సంధి: ఈ (గంథం రామకృష్ణయ్యగారి మౌలిక పరిశోధన 
పద్దతికి మణిమకుటం. దీనిలో ఆయన తెలగులోని సంధి 
నియమాలను చారి[త్రక పద్దతిని అనుసరించి ఇతర సన్నిహిత 
భాషా లక్షణాలతో సరిపోల్చి, అందులోని విశేషాలను 
సకారణంగా సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశారు. 
సంధిలో ఉత్తునకు సంధి నిత్యంగా రావడానికి కారణం 
అది శబ్దానికి అవయవంగా సంబంధించింది కాకపోవడమే. 


అమూల్యమైనది. వారి సేవ ఈ విధంగా (కోడీకరించవచ్చు: ఈ విషయం ఎలా తెలిసింది? తెలుగు పదాలను సోదర 


26 


భాషా పదాలతో పోలి చూడడం వల్ల అవర్‌ - అవన్హు-వాడు; 
తోల్‌-తోలు. శబ్దంలో చివరి ఉకారం అవయవం కానప్పుడు 
- ఆవయవికంగా సంబంధించ నప్పుడు అది లోపించినా 
అర్జానికి భంగం కలుగదు. అటువంటి స్థితిలో సంధి నిత్యంగా 
కనిపిస్తుంది. క్తార్హకేకారం, Ay అకారం, వ్యాకరణార్హ 
బోధకాలు గనుక అవి సంధిలో లోపించవు. కాని, లోపించిన 
ఉదాహరణలూ ఉన్నాయంగే, వాటికి సమన్వయమూ 
చూపారు రామకృష్ణయ్యగారు. ఇలా లోప సంధి, ఆగమ 
సంధి, ఆదేశ సంధి - వీటిని సకారణంగా అన్వయించి 
చూపారు. పొద-ఇల్లు- పొదరిల్లు అయిందంకే అక్కడిరకారం 
(రేఫ) చారిత్ర కావశేషం (Historical Survival) అన్నారు. 
పొదరు పొదయొక్క పూర్వరూపం. పొదరు- ఇల్లు=పొద 
రిల్లు కొంతకాలానికి శబ్దంలోని రేఫ లోపించి పాద 
వ్యవహారంలోకి రాగా, పొదరిల్లు *లోని రేఫ ఆగమంగా 
నిరూపించారు వైయాకరణులు. కొమరు-ఆలు- కొమరాలు 
కాగా ఏతత్తామ్యం చేత ఈ రేఫ మరికొన్ని విశేషణ 
సమాసాల్లోకి (ప్రసరించింది - పేదరాలు, బీదరాలు లాగ. 
ఆదేశ సంధికి గసడదవాదేశ, సరళాదేశ సంధులు ఉదాహర 
ణాలు కదా. ఈ రెండూ కూడా నిజానికి వర్ల సమీకరణం 
వలన కలిగేవే. వాడు + SE orth గొట్ట. ఇక్కడ కకారం 
అజ్మ ధ్యస్థం అయింది కదా. అచ్చులు నాదాలు, -ఈనాద 
వర్ణాల మధ్య ఉన్న శా స స్పర్శకకారం నాదాస్పుర్శ్గగకారంగా 
మారింది. పూచెన్‌ + కలవులు=పూచెన్గలువలు. నాదనకార 
(ప్రభావం వల్ల పక్కన ఉన్న శ్వాసకకారం నాదగకారమైంది. 
సమాస సంధిలో కలిగే విలక్షణమైన వ్యాకరణ కార్యాలకు 
రామకృష్ణ్యయ్యగారు కారణాలేమిటో సూచించారు. పూవు 
+ రెమ్మ=పూరెమ్మ అని వ్యాకరణ కారుడు చెబుతాడు. 
నిజానికి పూవు యొక్క పూర్వరూపం పూ. cf ఆవు 
యొక్క పూర్వరూపం ఆ. పూ+రెమ్మ=పూరెమ్మ. ఒక 
కాలంలో భాష ఈ ఏకాక్షర ధాతువులను సహించక ద్వ్యక్షర 
ధాతువులుగా మారాయి పూవు, ఆవు ఇత్యాదిగా. అప్పుడు 
వ్యవహారంలో ఉన్న రూపాలకు ప్రక్రియ చెప్పేటప్పుడు 
వులోపం చెప్పుకోవలసి వచ్చింది. లేన్‌ + కొమ్మ = లేంగొమ్మ. 
త.ఇళంగాంబు 'ఇలి ‘do’ అయింది. ఉదా: ఎల మావి. 
లే క్రమంగా లేంత అయింది. న్‌ త అనుబంధ (ప్రత్యయం. 
ప్రాన్‌ + కెంపు=ప్రాంగెంపు. ప్రాంత [ప్రాచీన రూపం. 


సంధి [గ్రంథంలో లోపా గమాదేశ వికారాలను రామకృష్ణ 
య్యగారీ విధంగా చారిత్రికంగా సమన్వయించి చూపారు. 
ఇదే విధంగా భాషలోని కొన్ని ఇతరాంశాలను (నామ విభక్తి 
క్రియా విభక్తీత్యాదులు) కూడ వారు కొన్ని వ్యాసాలలో 
చర్చించారు. 


సాహితీ నీరాజనం 


సంధి వంటి (గంథం ఇంతవరకు తెలుగులో వెలువడ 
లేదు. 


6. [ద్రవిడియన్‌ కాగ్నేట్స్‌: (ద్రావిడ భాషా సమాన శబ్దాలు) 
రామకృష్ణ్యయ్యగారు. దక్షిణ (ద్రావిడ భాషలలోని పదాలను 
ఈ (గ్రంథంలో ఏర్చి కూర్చారు. తులనాత్మక వ్యాకరణాధ్య 
యనానికి ఇది కావలసిన (ప్రాథమిక సామగ్రి. మూలద్రావిడ 
భాషా స్వరూపాన్ని పునర్నిర్మాణం చేయడానికి OS Sao So 
eggs ఆ భాషా రూపాల్ట్‌ కాలక్రమాన కలిగిన 
మార్పులను తెలుసు కోడానికి ఈ పద జాలం అత్యవసరం. 
SAIS తన కంపేరిటివ్‌ (ద్రవిడియన్‌ (గ్రామర్‌లో ఈ 
విషయం చెప్పాడు. (ద్రావిడ భాషా సమాన పదజాలాన్ని 
తీసుకొని ఒక పుస్తక రూపంలో ప్రకటించడంలో వీరిదే 
పథమ ప్రయత్నం. ఇందులో ఆయా పదాల దగ్గర చెప్పిన 
నోట్స్‌లోను, ఉపోద్దాతంలోను అనేక విషయాలు వీరు ప్రతి 
పొదించారు. 


అన్నల్‌) ఆఫ్‌ ఓరియంటల్‌ రీసెర్చ్‌ మొదలయిన 
పత్రికలలో ప్రచురితమైన పెక్కు వ్యాసాలు - (ద్రవిడియన్‌ 
HSE), ద [ద్రవిడియన్‌ ఇన్సెనిటివ్‌, ద ద్రవిడియన్‌ 
ప్యాసివ్‌, (ద్రవిడయన్‌ ఇన్‌ఫ్లెక్‌షన్‌ - మొదలయినవి 
ఆంగ్లంలో ఉన్నాయి. ఈ (గ్రంథాలు, వ్యాసాలు ద్రావిడ 
భాషల ధ్వని పదవాక్య నిర్మాణంలో సామ్యాన్ని చూపడమే 
కాక తెలుగు సంస్కృతజన్యమనే సిద్దాంతాన్ని పరాస్తం 
చేస్తాయి. 


2. సాహిత్య విమర్శ గ్రంథాలు: 


1. soğ భారత కవితా విమర్శనము. రామకృష్ణ్యయ్యగారు 
ఈ (గ్రంథం పీఠికలో ఇలా అన్నారు. ''భారతమే ఈ భాషలో 
మొదటి యు(థ్లంధమగుటచే తద్భాషా వాజ్మయ పరిణామము 
నకిది ఎంతవరకు తోడ్చడినదో తెలిసికొన వలసిన యావశ్య 
కత కలదు. కావున భారతకథకు తత్తద్దేశకాల పరిస్థితులకు 
నెట్టి సంబంధము కలదో, ఇది ఆంధ్ర భాషా పరిణామమున 
Sep తోడ్చడినదో, కవిత్రయము యొక్క, అందు వ 
ముగా కవిబ్రహ్మ యొక్క కవితా నిర్మాణ చాతుర్య 
విశేష గుణములు కలదగుటచే సర్వాతిశాయియై వెలం 
న్నదో పరిశీలించి వివరింపగల విమర్శన ఆవశ్యకము.” ఈ 
మాటలకు అనుగుణంగా ఈ ఉత్తమ (గంథం రచించారు 
హిందూ పత్రికలో ఈ ఉత్తమ (Koop వెలువడిన సమీకి 
“కవిత్వతత్త్వ విచారముతో సాహిత్య విమర్శలో విప్లవాత్మ! 
మైన మార్పులు తెచ్చిన కట్టమంచి రామలింగారెడ్డిగారే ఆం( 
మహాభారతం పై విమర్శనాత్మకమైన పరిశీలనను వెలువరిన్తె 
రని తెలుగు సాహిత్య [ప్రపంచం ్రతీక్షించింది. కాని, కోరా. 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


రామకృషస్లయ్యగారి రచన అలాటి అవసరాన్ని తీర్చింది. 
అని ముక్తకంఠంతో ప్రశంసించింది. ఈ (గ్రంథం మహారంజ 
Sh పాఠకుల హృదయాల'పైన, అనంతర కాలంలో వచ్చిన 
భారత విమర్శలపైన చెరగని ముద్ర వేసింది 


దాదాపు 500 పుటల ఈ (గ్రంథంలో (1) ఆంధ్ర 
వాజ్బయము- ఆంధ్ర మహాభారతము, (2) Qe - 
వాజ్మయము, (3) భారతాంధ్రీకరణము - తిక్కన (4) 
తిక్కనార్యుని కళాప్రతిభలు అనే నాలుగు భాగాలున్నాయి. 
విపులంగా జరిగిన చర్చలో ముందు ఎవరూ పరిశీలించని, 
నూతనమైన విషయాలను ఎన్నిటినో (శ్రీ రామకృష్ణయ్య 
గారు వెలుగులోకి తెచ్చారు. వాటిని సం(గ్రహంగా ఇలా 
పేర్కొనవచ్చు. 

మొదటి భాగం: నన్నయాదుల sob (శ్రీనాథ సుకవి 
కరకు ఎంతో ముందంజ వేసిన తిక్కన “దేశీయపు 
పలుకుబడిని ఆ మాత్రమైనను చిరస్థాయిగా నిలుపవలెననెడి 
SOOT? రచన కొనసాగించాడు. తిక్కన భారతంలో 
కనిపించే ' చీనాంధ్ర భాషా ప్రయోగ చమత్కృతులు మరొక 
చోట కా ము. ఈ విధంగా నన్నయ కన్నా గూడ తిక్కన 
ఆం(ధభా " మహోపకారకుడయ్యాడు. తిక్కన శిల్పం 
గొప్పగా కథాకథన గౌరవ వేగాల మాటున దాగి ఉంటుంది. 


నన్నయ అవతారికలో ఎక్కడచూచినా, కర్మపరమైన 
వైదికమతమే దర్శన మి `ð. నన్నయ తాను రచించిన 
భాగాలన్నిటినీ ఈ దృ FI రచించినట్లు తోస్తుంది. 
అందుకు ఉదాహరణ భా తంలోని మంగఠాచరణ శ్లోకం. 
పంపకవి DELYS విజయంలో అరికేసరి రాజును పాగడి 
నట్టు, రాజును నాయకునితో ఐక్యం చేసి రచించినట్టు, 
నన్నయ రాజ రాజ నరేంద్రుని భరతవంశీయుడుగా 
స్తుతించాడు. ఈ విషయంలో కవులిద్దరికీ పోలికలున్నాయి. 
కాని, పంప; నన్నయ కావ్యాలకు భేదం చాలా ఉంది. 
నన్నయకు వైదిక ధార్మిక విషయ BGS సందర్భంలో 
ఉత్సాహం పెరుగుతున్నట్టు తోస్తుంది. ఈ సంగతిని 
ఇంతకు ముందు ఎవరూ గుర్తించలేదు. 


నన్నయ తర్వాత నన్నయ అంతటి వాడుగా ప్రసిద్ది 
పొందిన అధర్వణుడు విరాటోద్యోగ భీష్మపర్వాలను రచిం 
చాడు. ఇతడు జైన మతావలంబి. కనుక తత్సం(ప్రదాయాను 
సారంగా రచించాడు. భారత కథే అయినప్పటికి ఆ రచన 
రూపు మాసింది. (ఇది రామకృష్ణ్యయ్యగారు చెప్పిన మరొక 
కొత్త సంగతి) అందువల్లే తిక్కన భారతానికి వచ్చిన (ప్రచారం 
అధర్వణుని భారతానికి రాలేదు. అది మరుగు పడింది. 


27 

తిక్కనార్యుని కళా ప్రతిభలు - అనే నాల్గవ ప్రకరణంలో 
మూల కధపై తిక్కన వేసిన ఆంధ్రతాముద్ర, తిక్కనార్యుని 
వర్లనలు, ప్రకృతి వర్షనలు, తిక్కన మనోవృత్తి వివరణ శక్తి, 
నాటకకళాచాతుర్యం, తిక్కన శృంగార వర్లనలు, FS Fán 
రీతులు, రసపోషణ రీతులు, నాటక రీతులు, తిక్కనార్యుని 
భాషా శైలులు, పూర్వోత్తర సందర్భాలకు జక్కని పొందిక 
కల్చించుట, ఉపమాలంకార ప్రయోగము, సందర్భానుసార 
ముగ భావమును స్పురింప జేయుపద రచన, ఆంధ్ర భాషా 
జాతీయ (ప్రయోగనైపుణ్యము, అర్హము మారిన ధాతువులు, 
పదజాలము, కారకవిశేషములు అనే ఉప శీర్షికలలో తిక్కనా 
ర్యుని రచనారామణీయ (ప్రవాహాన్ని రామకృష్ణయ్యగారు 
మరవలు పారించారు. భారతాంధ్రీకరణంలో తిక్కనార్యుడు 
అనుసరించిన తీరును అతని రచనా శక్తిని సమీక్షిస్తూ 
రామకృష్ట్యయ్యగారు వ్రాసిన ఉపసంహార వాక్యాలను ఇక్కడ 
ఉదాహరించడం విధిగా భావిస్తున్నాను: 


“ఇట్లు సహజంబ్రై సలక్షణంబై శక్తిమంతంబై, జాతీయ 
యుక్తంబై, దేశీయ బహుళంబగు నాంధ్రభాషలో, భవ్యకవితావే 
శుండు, విజ్ఞాన సంపద్విఖ్యాతుండు, సంయమిప్రకర Nog 
వ్యాను భావ్యుండునగు కృష్ణద్వైపాయను GHS'S హితనిష్టం 
బూని రచించిన లేఖ్యంబగు నీ యామ్నాయమునందలి 
యర్హమును బ్రబంధ మండలిగా రచించి యాంధ్రావళికి 
మోదముం గూర్పనెంచిన తిక్కనార్యుడు “హృదయా సోది 
SHH LAS కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి! 
యగు నీ విరాట పర్వమును రచించు సందర్భమున, 
సంస్కృతమూలము నందలి యర్హమును కావ్యకళా దృష్టితో 
జూచి యందలి విషయముల యౌచిత్యానాచిత్యములను, 
గుణదోషములను పరిశీలించి మూలమునందరి, యే విష 
యము నెచ్చట నుపయోగించు కొననగునో దాని నచ్చో 
నుపయోగించుకొనుచు; సందర్భానుకూలముగ రసమును 
బోషించుచు, పాత్రల శీలమును వ్యక్తీకరించుచు, సంభాషణ 
లను బెంచుచు, కథాంశములను దారుమారు చేయుచు, కావ్య 
కళా సొందర్యమునకు దోడ్పడని సందర్భములను విడనా 
డుచు, SGD బోషించుట కనువగు వర్షనలను - అనగా 
ప్రకృతి వర్షనలను, శీలపోషక వర్షనలను, భావచ్చాయాసూచక 
వర్షనలను, మనోవృత్తి ప్రకాశక - ్రస్ఫోరక వర్లనలను, 
స్వీయ దేశీయాచార వర్షనలను సందర్భాను కూలముగ 
స్వయముగ రచించి చేర్చుచు, దనభాషాంతరీకృత (గ్రంథము 
నత్యంతరసోద్చోధకంబై కావ్యకళ కాదర్శ భూతంబై స్వతం 
'త్రంబగు నుత్తమ ధ్వని కావ్యముగ నొనర్చి ధన్యుడైనాడు. 
ఆంధ్రావళి కత్యంత మోదముం గూర్చినాడు. భక్తకోటికి 
వరణీయుడైనాడు. తాననుభవించిన _ కవిత్వతత్త్వనిరతి 


28 


శయానుభావానందమును తన దేశీయులకు కూడ చవి SOS 
నాడు. ఇక ఉద్యోగాదులగు తక్కిన పదునాల్లింటిలో గూడ 
నాంధ్రావళి యీ మహనీయుని భావశిల్బ మహత్త్వము TS 
యత్యంతామోద భరితులై కావ్య రసాంబుధినద్వైతానం 
తాంబుధి నోలలాడుదురు గాక!” 


ఈ ఆంధ్ర భారత కవితా విమర్శనము సమకాలిక కవి 
పండిత విమర్శకుల మన్ననలను విశేషంగా పొందింది. 
రామకృష్ణ్యయ్యగారు సంస్కరించి (ప్రచురించిన విష్టమాయా 
నాటకం మున్నగు (గ్రంథాలు పండితుల ఆదరం పొందాయి. 
ఆ విమర్శలను, అభిప్రాయాలను కొన్నిటిని ఇక్కడ 
పాందుపరుస్తున్నాను. 


సమీక్షలు, అభిప్రాయాలు 
HINDU: 18 JUNE 1930 


[Telugu - pp.459, Price.2/- By Korada Rama 
Krishnaiya, M.A. Senior Lecturer in Telugu, 
Oriental Research Institute, Madras University, 
Published in the Andhra Grandha Mala in the 
Andhra Patrika Office, Madras] 


It has long since been expected that Mr.C.R. 
Reddi would fulfil his promise of giving the 
Telugu public a rigid critical revaluation of 
Mahabharata in general and the Telugu version 
which he along with many of his countrymen, 
believes to be an original creation in particular. 
We hope the critique on Mahabharata will yet 
see the light of day. Meanwhile we cannot 
be too grateful to the younger men, especially 
of the attainments of Mr. K. Ramakrishnaiya, 
who are taking up the task of paying a pious 
tribute to the memory of the Telugu poets 
of the Mahabharata... 


Mr. Ramakrishnatya herein deals with only 
a portion of the work of the poet 
Tikkana - Virataparvamu. He has done well in 
thus restricting his sphere of work, for to judge 
the work of a poet of the eminence and 
loneliness of Tikkana much can be gained 
by focussing light upon single spots more than 
by surveying a poet’s achievment of such wide 
range and complexity. The work is scholarly 
without being pedantic and interesting 


సాహితీ నీరాజనం 


without being too ‘popular’. The pre-Nannaya 
period in Telugu Literature is traced with great 
skill and Nannay's love for Vedic tradition and 
Tikkana's Advaita are brought out by decisive 
internal evidence. The comparison of Tikkana’'s 
work with the original Sanskrit of Vyasa is 
very illuminating. The author has chosen the 
right passages and his method of treatment 
is extremely interesting. There is much force 
in his contention that Tikkana planned and 
executed the Virataparvamu as a model type 
of Prabandha and its great and continued 
influence on  subsquent writers who 
unquestionably borrowed many points of 
beauty and techincal form, although they could 
not equal him in the stately march of his verse 
which charges with the tramp and impetus 
of cavalry, is profusely illustrated from later 
poets. The enumeration of the artistic 
qualities of Tikkana’s verse shows rare 
insight and critical acumen In the author, 
and there is no doubt that he would have 
driven home much better the uniqueness of 
Tikkana’s method by drawing a comparison 
in style and attitude towards life between him 
and his great predecessor Nannaya. There are 
not occasions lacking even in Virataparvamu, 
if only Tikkana had the mind, to undertake 
natural description, but he is always 
preoccupied with the poignant drama of conflict 
in human nature and portrays nature only as 
a dim and passive ground against which he 


. paints the luminous figures of the Epic. 


Nannaya, on the contrary, is always fascinated 
with the trees, the forest breezes and the 
mountains and can hold communion with 
nature untrod by human feet. 


Apart from these major considerations, there 
are in the book many passages of absorbing 
interest to the admirers of Tikkana. We 
anxiously await further studies from the pen 
of this gifted author and hope he would take 
us at some early date to the very end of this 
great work which belongs to the ages. 


RARA 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


The Journal of the Andhra Historical 


Research Soclety 
(Volume VI - October 1931 - Part 2). 


it is the result of the author's work as the 
Madras University Reader in Telugu in 1928. 
It is a good attempt at a critical and historical 
study of the Telugu Language and its Literature 
as found in Andhra Bharatam. The author has 
compared the Telugu Virata Parvam with the 
Sanskrit Original with a view to assess the 
real worth of Tikkana’s poetic beauties, and 
has given us several extracts from the same. 


At the outset, in the first part, he traces 
the several stages in the evolution of Telugu 
script and language with the help of certain 
Old Telugu inscriptions of the Eastern 
Chalukyas and Eastern Gangas. He then 
describes the style and compostion of 
Bharatam. In the second part, he describes 
the religious history of the Dekkan and South 
India under the Andhras, the Pallavas and the 
Chalukyas and narrates the reasons that lead 
to the Edition of Telugu Bharatam. The author 
then quotes several passages from both the 
Sanskrit original and the Telugu transalation 
to show the differences in subject-matter, style, 
etc. The author thus describes the descriptive 
skill of Nannaya. 


In the third and fourth parts, he describes 
the several beauties of Tikkana Somay? i's 
Telugu translations and descriptions by qu ng 
several passages from Virataparvam whch 
ought to be read by every one. As the author 
rightly describes, there is a systematic 
arrangement of ideas with a motive to produce 
dramatic effect and as for poetic skill and 
style, it is inimitable. 


We heartily congratulate the author on the 
excellent work he has produced and we think 
literary criticism should flow hereafter on 
the lines suggested by him. 

R.S.R 


29 


Opinions of Contemporaries 
I 


Sri Tekumalla Achyuta Rao Pantulu Garu, 
MA, LT., Head Master, Training School, 
Rajahmundry, dated 24-1-1932 


| thank you very much for having sent me 
a copy of your excellent criticism of the Andhra 
Maha Bharatam written by you under the title 
Andhra Bharata Kavita Vimarsanamu. | was 
much pleased to go through the book and 
find such excellent criticism at your hands on 
the best portion of the Telugu Bharatam, 
namely, the Virata Parvam. Your criticism, | 
think, is the first of its kind which | have had 
the pleasure of perusing during recent years. 
Several Telugu scholars and poets have had 
their say about the merits and defects of our 
greatest national poem namely the Andhra 
Maha Bharatam written by our poetic Trinity. 
But | have no hesitation in saying that | found 
your critclsm to be by far the best yet 
available on the subject. You have made your 
Criticism modern in the best acceptance of 
the term without calling yourself off from the 
time-honoured traditons of our ancient Literary 
Critics, namely, the Rhetoricians. You have 
brought into your book an unprejudiced mind 
full of appreciation of the author and at the 
same time alive to the deficiencies judged by 
the ideal standards of criticism. Your estimate 
of Tikkana as the national poet who has 
fashioned the life and literature of the Andhra 
country is entirely agreeable to me. An 
ill-natured critic of your work may pick out 
a flaw here or a flaw there, or a discrepancy 
here or a discrepancy there but such ill-natured 
criticism apart, every real scholar in Andhra 
Desa should, | think, be grateful to you for 
your performances on such a large scale. The 
zeal and enthusiasm with which you have 
evidently approached the subject make me 
hope that you will not give up the subjects 
after this first attempt but will continue it in 


30 


some more volumes until you complete your 
studies in the Andhra Bharata. | wish to suggest 
to you for your consideration the following 
comprehensive scheme of criticism. 


1. First three parvams (Nannaya and 
Yerrapragada). 2. Udyoga Parvam. 3.Yuddha 
Panchakam. 4.Santi Panchakam. and 5.The 
last three parvams. 


If you complete these things you will be giving 
quite an insight to every Andhra to understand 
and appreciate the full value of this, the greatest 
Andhra poem. 


II 


Chilukurl Narayana Rao, M.A., Ph.D., 
Lecturer in Sanskrit, Telugu, & Kannada, 
C.D. College, Anantapur. 


The above book is a scholarly study of the 
Telugu Mahabharata and is the first extensive 
appreciation of that great work. Beyond stray 
articles in the press, there has not appeared 
so far any study in a book form carried on 
in a systematic manner. The author is to be 
congratulated on the excellent exposition of 
the subject which is new in the field of 
Telugu literary criticism. The first chapter of 
this book deals with the methods of literary 
criticism and divides Telugu Literature into 
various ages based on well defined 
characteristics and acquaints us with the 
earliest extant remains of the Telugu Language. 
The second chapter deals with the religious 
and social conditions at the time of the writing 
of the Telugu Mahabharata and institutes a 
comparison between the points of view of 
approach to the subject by Nannaya and 
Tikkana. Nannaya had the vaidiki and religious 
outlook whereas Tikkana was a poet par 
excellence. The third chapter makes an 
elaborate study of the Virataparva translated 
by Tikkana and is well worth reading by Telugu 
scholars. The fourth chapter continues the 


సాహితీ నీరాజనం 


study of the same, deals with the poetic qualities 
of Tikkana and ends with the linguistic 
peculiarities of the poet. We hope that the author 
will continue his studies in this direction and 
enrich Telugu Literature by his writings. 


Il 


Dr. B. Seshagiri Rao Pantulu Garu, M.A., Ph.D., 
D.Hist., E.T.Litt. (WIES) Professor of English and 
Comparative Literature, M.R. College, 
Vizianagaram. 


| have read with great interst the Critical 
Essays on Bharata by M.R.Ry. Korada 
Ramakrishnaiya Garu M.A. of the Oriental 
Research Institute of the University of Madras. 


His work on Tikkana which bulks mosi 
largely in these Essays is inspired by a noble 
and really original conception and so far as 
it goes is quite valid. What Tikkana suggested 
in calling his Params a “Prabhandha - 
Mandali” has been amply and justly sustained 
by this critique. 


Apart from all critical controversies on side 
issues raised by his publication. | am sure these 
aspects of his work will last for all time 
to his credit and entitle him to the gratitude 
of all lovers of the Telugu Mahabharata. 


2. దక్షిణ GE భాషా సాహిత్యములు - దేశి: ఈ (గ్రంథం 
ఆర్యేతర భాషాభావనలు ఆర్య _ సంస్కృతిలో 
అంతర్వాహినులుగా, విడదీయరానంతగా చేరిపోయినవని 
నిరూపిస్తుంది. దక్షిణ భాషల ప్రాచీన సాహిత్యంలోని 
ఛందస్సాహితీరీతుల విశేషలక్షణాలను బట్టి ప్రాచీన దక్షిణ 
దేశీయమైన దేశికి సంబంధించిన వివిధ విషయాలను ఈ 
(గ్రంథం తలస్పర్శిగా పరిశోధిస్తుంది. ఈ (గ్రంథంలో ఆర 
ప్రకరణాలున్నాయి: (1) భాషాసారస్వతములు-దేశి (2) 
దక్షిణదేశభాషల విశేష లక్షణములు, (3) దక్షిణ దేశభావె 
సారస్వత లక్షణములు, (4) ఆం(ధ్రము-తెలుగు, (5) 
ఛందస్సాహితిరీతులు, (6) దేశిరచనలు. 


మొదటి. ప్రకరణంలో - భాషా విషయంలోను 
ఛందస్సాహితీ రీతుల విషయంలోను దక్షిణ భాషలక 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


సహజం, సమానం అయిన సంప్రదాయ పద్దతే 'దేశి అని 
నిర్వచించారు. రెండవ ప్రకరణంలో - (ద్రవిడ ధాతు లక్షణం, 
వర్మ సమామ్నాయం, ధ్వని లక్షణాలు, హ్రస్వ ఎకార 256, 
మూర్షన్యాక్షరాలు, శకటరేఫ ళకారాలు, అనుస్వారానికి 
అనునాసికం వ్రాయడం, సంధి, లింగ వివక్ష విభక్తి 
స్వరూపం, విశేషణాలు, ఉత్తమ పురుష సర్వనామ బహు 
వచన రూపం, సంబంధార్హక సర్వనామాలకు వాడుకలేక 
పోవడం, [క్రియా రూపాలు. వ్యతిరేకార్లక (క్రియా రూప 
ప్రక్రియ, సముచ్చయార్జానికి మారు క్రియా జన్య రూపాలు 
వాడడం, నామ క్రియలు, వాక్యనిర్మాణం, శబ్దజాలం 
చర్చించారు. వాటిలో ద్రావిడభాషలకున్న సామ్యం 
చూపారు. మూడవ ప్రకరణంలో దక్షిణ దేశ భాషా 
సారస SO విశిష్టలక్షణాలు చర్చించారు. సంస్కృత 
ప్రాకృతాల సంబంధంతో దక్షిణ భాషలలో కలిగిన మార్చు, 
మార్గ పద్దతి అనుసరణ వల్ల GBS కలిగిన మార్చు 
వివరించారు. నాల్గవ ప్రకరణంలో - ఆంధ్రము-తెలుగు 
సహజ సంబంధం లేని పదాలయినా క్రమంగా పర్యాయా 
లయ్యాయని, త్రిలింగ శబ్దం తెలుగు అనే దేశిపదానికి 
సంస్కృతీకరణమేనని వివరించారు. ఐదవ (ప్రకరణంలో - 
దేశిచ్చందాలయిన మాత్రాచ్చందస్సును విపులంగా చర్చించి, 
నన్నయ కన్నడ కవుల వలె కొన్ని దేశిచ్చందస్సులను 
స్వీకరించినా సంస్కృత చృందస్సును స్వీకరించి, అక్షర 
రమ్యత పాటించి సంస్కృత తత్సమభాషను వాడి, వివిధ 
రూపాలలో ఉన్న దేశ్యశబభ్హూలలో Boo వ్యవహారంలో ఉన్న 
పదాలతో, చంపూకావ్యపద్దతిలో, భాషను నియమించి భారత 
రచన చేశాడని వివరించారు. చివరిదయిన ఆరవ ప్రకరణంలో 
దేశిరచనలను గురించి చర్చించిన పిదప తెలుగు లాక్షణికులు 
దేశి రచనలలో కొన్నిటిని మాత్రమే (గ్రహించి తక్కినవాటిని 
వదలి వేసినా, వాటిలో అనేకం చిరకాలంనుంచీ సామాన్య 
జన వ్యవహారంలో ఉన్నా యని తెలిపి “వీనికి సరియైన 
లక్షణ సమన్వయము, లక్ష సంపాదనము, భిన్నభాషలలోని 
దేశి రచనలకు గల పరస్పర సంబంధాన్వేషణము, 
భిన్నములగునీ ఛందోరీతుల మూల తత్త్వ పరిశీలనము, 
ఆయా దేశభాగములం దింకను నిలిచిన దేశిరచనల 
సం(గ్రహణము, వాని ము(ద్రణము'"' జరుగాలని 
ఆకాంక్షించారు. 


3. సారస్వత వ్యాసములు: (1) దీనిలో జాతీయ జీవనము: 
వాజ్మయము, (2) విమర్శన పద్దతులు (3) నన్నయకు 
పూర్వమాం[ధ వాజ్మయస్టీతి (4) ఆం(ధ్రవాజ్మయ 
చరిత్రము: యుగ విభజనము (5) öso కరణము: 
ఎర్రా(పెగ్గడ- అనే ఐదు వ్యాసాలున్నాయి. దేశంలో ఒక్కొక్క 


31 


కాలంలో కలిగే వివిధ రూపాలయిన విప్లవాలు జాతీయ 
జీవనాన్ని ఎలా మార్చుతాయో, అదే విధంగా భాషా 
వాజ్మయాలను గూడ మార్చగలిగి ఉంటాయని మొదటి 
వ్యాసంలో సహేతుకంగా చారిత్రకంగా తెలిపారు. రెండవ 
వ్యాసంలో విమర్శనం పెక్కు రీతులుగా ఉన్నదని, చారిత్రక 
విమర్శ, కవిజీవితానికి, కృతికి గల పరస్పర సంబంధంతో 
విమర్శించడం, తత్త్వ విమర్శ అనేవి (ప్రధానమని, విమర్శనం 
అలంకార శాగస్తాంతర్భాగం కాదని, విమర్శ దోషారోపణం 
కాదని, అంత మాత్రాన దోషాలను మరుగు చేయరాదని, 
రచయిత ఎడల సానుభూతితో ప్రవర్తించాలని సూచించారు. 
మూడవ వ్యాసంలో, నన్నయ తనకు పూర్వం అస్తవ్యస్తంగా 
ఉన్న, సంస్కృత పదాలను యథాతథంగా ప్రయోగించే 
పండితుల పద్దతిని, కేవలం గేయ ప్రధానమైన దేశ్య పద్దతిని 
సంస్కరించి మేళవించి, పండితుల ఆదరం పొందడానికి 
వీలుగా శిష్టభాషలో భారతరచనకు పూనుకున్నాడని 
తెలిపారు. నాలుగవ వ్యాసంలో ఆంధ్ర వాజ్మయాన్ని (1) 
అజ్ఞాత యుగం - లేక ప్రాజబన్నయ యుగం క్రీస్తు శకం 
1-1000 వరకు, (2) భాషాంతరీకరణ యుగం - లేదా 
కవిత్రయ యుగం - క్రీస్తుశకం 1000-1500, (4) ప్రబంధ 
యుగం - క్రీ శకం 1500-1700, (5) దక్షిణ దేశ వాజ్మయ 
యుగం - స్తుశకం 1700-1800, (6) ఆధునిక యుగం 
- 1800-19 0 - అని ఆరు యుగాలుగా విభజించి పరిశీలిస్తే 
పాఠకులకు వాజ్మయ తత్త్వం గోచరమవుతుందన్నారు. చివరి 
వ్యాసంలో, ఎర్రా(పెగ్గడ భారతారణ్య పర్వశేషాన్ని శిథిల 
భాగపూరణంగా కాక స్వతంత్ర రచనగానే, నన్నయ రచించి 
నట్ట పూరించాడని సోపపత్తికంగా నిరూపించారు. 


4. తెలుగు లిటరేచర్‌ LS PE ది తెలుగు కంట్రీ (తెలుగు 
దేశానికి వెలుపలి తెలుగు సాహిత్యం): దక్షిణాంధ్ర వాజ్మయ 
యుగంలో దేశి సాహిత్య పునరుద్దరణ, ఆధునిక తెలుగు 
సాహిత్య శాఖలుగా పరిణమించిన కొన్ని సాహిత్య శాఖల 
అభివృద్ది, తెలుగు దేశానికి SOM ఉన్న రాజ్యాలను పాలించిన 
తెలుగు రాజుల చలవే. తరువోజ వంటి దేశీ వృత్తాలు 
ఎంత సులభంగా రాగ యోగ్యాలవుతాయో లేక బహుశా 
మొదట రాగ తాళలయలతో ఉన్న దేశి వృత్తాలే తర్వాత 
వృత్తాలుగా ఏర్పడినాయా అనే విషయాలు ఈ [గ్రంథంలో 
నిరూపితాలు. ఇందులో ముసలమ్మలు పాడే పాటలలోను, 
బిచ్చగాళ్లు వీథులలో పాడే పాటలలోను, గ్రామ పీమలలో 
తక్కిన పని పాటలలో పాడే పాటలలోను తెలుగులోని పాత 
దేశీ చృందస్సు ఇంకా సురక్షితమై ఉందని మనం విశ్వసించ 
వచ్చు - అని ఈ (గంథం మనకు హామీ యిస్తుంది. 


32 


5. కాళిదాసుని కళా ప్రతిభలుః ఈ HsSo కాళిదాసుని 
వ్యక్తిత్వాన్ని, నాటక కళా నైపుణ్యాన్ని విశ్లేషిస్తుంది. రామ 
కృష్ణయ్యగారి తొలి రచనలలో ఒకటయిన ఈ పుస్తకం 
సాహిత్య విమర్శలో ఆధునిక పద్దతులను అనుసరించాలని 
నొక్కి చెబుతుంది. 


రామకృష్ణయ్యగారు మద్రాసు విశ్వవిద్యాలయ ్రాచ్యపరి 
శోధన సంస్టలోను, తిరుపతి (శ్రీ, వేంకకేశ్వర |ప్రాచ్యపరిశో 
ధన సంస్త్రలోను పదిహేను ప్రాచీన [గ్రంథాలను పరిష్కరించి 
విపుల పీఠికలతో ప్రచురించారు. నవనాథ చరిత్ర, పరతత్త్వ 
రసాయనము, వల్లభాభ్యుడయము, నన్నెచోడుని కుమార 
సంభవము మున్నగునవి es పరిషత (గంధాలు. వల్లభాభ్యు 
దయం కృష్ణా తీరంలోని (శ్రీకాకుళ క్షేత్ర మాహాత్మ్యాన్ని 
విశేషంగా కీర్తిస్తుంది. అంతేకాక పౌరాణిక విషయాలను 
ప్రాచీనాంధ్ర రాజుల (సాతవాహనుల) చరిత్రను కూడ 
తెలుపుతుంది. కుమార సంభవం విచిత్ర మైన సాహిత్య 
సమయాలు, భాషా విశేషాలు విరజిమ్మే అపూర్వ అత్యుత్తమ 
కావ్యం. దీనిని రామకృష్ణయ్య గారు విచక్షణతో పరిష్కరించి 
అత్యంతామూల్య మైన కీ BSN, విచిత్ర పదాల, పలుకుబళ్ల, 
జాతీయాల, ప్రయోగాల పట్టికలను, పాఠాంతరాలను సంత 
రించారు. తిరుపతిలో (శ్రీ) రామకృష్ణయ్య గారు (శ్రీనివాస 
విలాససేవధి (ద్విపద), వేంకటాద్రి మాహాత్మ్యము 
మున్నగు (గ్రంథాలను పరిష్కరించి ప్రచురించారు. (క్రీ 
వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ప్రారంభించిన UF BOSE 55 
స్తుతి రత్నమాలను (శ్రీనివాసాంధ్ర సాహిత్యానికి సంబంధిం 
చిన ఇతర (గ్రంథాలను అన్నమాచార్యులకు సంబంధించిన 
వ్యాసాలను పరిష్కరించి (ప్రచురించారు. ఒకప్పుడు విశ్వవిద్యా 
లయంలో పాఠ్య (గ్రంథంగా ఉన్న భీమేశ సర పురాణ భాగాలను 
విపుల పీఠికతోను, టీకాతాత్పర్యాలతోను ప్రచురించారు. 
“ఈ (గంథం కేవల భాషాంతరీ కరణము కాకుండుటచే, 
నిందు గల్పనాస్వాతంత్రము హెచ్చు. భాషా చమత్కారము 
TOS పద సాంద్రత KOA పాత్రోచిత సంభాషణలతో 
గూడి హృదయంగమముగా నున్నది. అతి హృద్యంబగు 
NSD శైలిని 15వ శతాబ్ద మందలి కవులందరు ననుకరింప 
జూచిరని చెప్ప వచ్చును.” అని పీఠిక చివర అన్నారు. 


3. సాంస్కృతిక వ్యాసాలు: 


రామకృష్ణయ్యగారు మన సంస్కృతికి సంబంధించిన 
ఎన్నో మౌలిక వ్యాసాలను (ప్రచురించారు - తాళిబొట్టు 
మంగళసూత్రం, ఆంధ్రము - దక్షిణాపథ సంస్కృతి, అక్క 
మహాదేవి వచనాలు మొదలయినవి. తమిళ కన్నడ సాహిత్యా 
లకు సంబంధించిన వ్యాసాలు, రేడియో ప్రసంగాలు అసంఖ్యా 


సాహితీ నీరాజనం 


కంగా ఉన్నాయి. ఇవి తులనాత్మక పరిశీలన జరిపే 
విద్వాంసులకు చాల ప్రయోజన కరమైనట్టివి. 


వివిధ పత్రికలలో చెదురుగా ఉన్న వ్యాసాలు ఎన్నో 
పుస్తక రూపం పొందపలసినవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు 
లభించని వారి పుస్తకాలు కూడ పునర్ముద్రణ పాందవలసి 
ఉంది. 


తిరుపతిలో 1940 మార్చిలో జరిగిన ఆల్‌ ఇండియా 
ఓరియంటల్‌ కాన్ఫరెన్సులో తెలుగు విభాగానికి రామకృష్ణ 
య్యగారు అధ్యక్షత వహించారు. తమ 37 పుటల 
అధ్యక్షోపన్యాసంలో తెలుగు భాషా సాహిత్యాల చరిత్రను, 
జరుగుతున్న పరిశోధనను విహంగమ దృష్టితో పరికించి, 
భావి కర్తవ్యాన్ని సూచించారు. ఇదొక అమూల్య మైన 
అధ్యక్షోపన్యాసం, 


నిండు గోదావరి జీవితం 


రామకృష్ణయ్యగారు నిరాడంబరులు. మితభాషులు. 
అజాత శత్రువులు. వారి జీవితం నిండు గోదావరి వలె 
గంభీరంగా, ఏక ధాటిగా సాగింది. ధోవతి, కోటు, తలపాగా 
- అప్పటి ఉద్యోగుల సాధారణమైన దుస్తులు. వారు దేనికీ 
తాపత్రయ పడలేదు. ఉద్యోగాల కోసం voters So. 
అవే వారిని వరించాయి. వారు బి.ఎ.లో అభిమాన విషయంగా 
SET లో సంస్కృతాంధ్రాలు చదివినందున విజయనగరం 
మహారాజా కళాశాలలో పార్ట్‌ బియ్యేపెట్టినప్పుడు Tse 
Err ఆహూతులయ్యారు. విజయనగరంలో ఉన్నప్పుడ 
(ద్రావిడ భాషా తులనాత్మక పరిశోధన వ్యా"*తులై వ్యాసాలు 
(గ్రంథాలు రచించడం వల్ల మద్రాసు వి ఎఎిద్యాలయంల్‌ 
1927లో దేశభాష శాఖలను పునర్వ్యవ రించి దక్షిణ 
దేశభాషలలో పరిశోధనను (ప్రోత్సహించడా కి నిర్లయించి 
దానికి తగిన వారిని ఎన్ను SSI వచ్చి నప్పుడు అప్ప 
మద్రాసు విశ్వవిద్యాలయం వైన్‌ చాన్సలర్‌ సర్‌ రఘుపష। 
వెంకటరత్నం నాయడు గారి దృష్ట రామకృష్ణయ్య గారో 
పడడం సహజం కనుక వారు వీరిని ఆహ్వానించారు 
తిరుపతిలోని (శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన Sogs 
రీడరుగా ఉన్న వేటూరి ప్రభాకరశాస్త్రి గారు 19506 
దివంగతులు కాగా, దేవస్థానం నిర్వహణాధికారి అయిన È 
చెలికాని అన్నారావుగారు శాస్త్రిగారి స్థానానికి రామకృష్ణయ్య 
గారిని ఆహ్వానించారు. ఇలా రామకృష్ణయ్య గారిని ఎప్పు! 
కప్పుడు అదృష్టమే వరించిం దనవచ్చు. 


రామకృష్ణయ్యగారు ఆరోగ్యంగా ఉండేవారు. అనారో! 
కారణంగా ఎప్పుడూ సెలవు పెట్టలేదు. ఇల్లు ఆఫీసు అ 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


భేదం లేకుండా ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉండే వారు. 
చూడడానికి వచ్చే వారితో సంభాషించడంలోను భాషా 
సాహిత్య పరిశోధన విషయాలే ఉండేవి. పూర్వం విద్వాన్‌, 
ఎం.ఎ. పరీక్షలకు కళాశాలల్లో తరగతులు లేవు. అభ్యర్థులు 
(పైవేటుగా చదివి పరీక్షకు వెళ్లవలసివచ్చేది. వారు తరచు 
రామకృష్ణయ్య గారి వద్దకు వచ్చేవారు. వారికి రామకృష్ణయ్య 
గారు భాషా సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉండేవారు. 


కరుకైన (క్రమశిక్షణ 


వారు పరిశోధన సంస్థలో [క్రమ శిక్షణను పూర్తిగా 
ఫాటించేవారు. ఒకచోట పనిచేస్తూ మరొక చోట ప్రలోభా 
లకు లొంగిపోయి అంతరాత్మకు, ఉద్యోగ విధులకు 
విరుద్దంగా (ప్రవర్తించడం వారు చేసేవారు కారు. అలాటి 
భావమే వారికి లేదు. ఒక మారు ఒక చిన్న సంఘటన 
జరిగింది. ఇంగ్లీషు ఏమీరాని ఒక జూనియర్‌ ెక్సెరర్‌, 
వారికింద పనిచేసేవారు, SEIE (గ్రంథాన్ని అనువాదం 
చేస్తానని పట్టుబట్టి విశ్వవిద్యాలయానికి సంబంధం లేని 
వారితో పాత్తు పెట్టుకొని, వారు విశ్వవిద్యాలయంలో పని 
చేసే తనకు తోడ్చడేటట్టు లోపాయికారీగా ఒప్పందం 
చేసుకొని, రామకృష్ణయ్యగారిని అనువాదానికి అనుమతి 
కోరారు. కాల్ట్‌వెల్‌ అనువాదానికి ఆంగ్లంలోనే కాక, భాషా 
శ్యాస్త్రంలోను గంభీరమైన పాండిత్యం ఉండాలి. ఆ అను 
వాదం విశ్వవిద్యాలయంలో జరిగినప్పుడు వెలుపలి వారి 
జోక్యం ఉండరాదు. తమకు అర్హత లేనప్పుడు ఒక పనికి 
పూనుకోడం, ఇతరుల సహాయం పొందడం క్రమశిక్షణకు 
విరుద్దమయినవి. కనుక రామకృష్లయ్యగారు అనుమతి 
నిరాకరించారు. దానిపై ఆ జూనియర్‌ లెక్సెరర్‌ వైన్‌ 
ఛాన్ఫ్సలరుకు ఫిర్యాదు చేయగా, రామకృష్ణ్యయ్యగారు వాస్తవ 
స్థితిని వివరించిన మీదట వైన్‌ చాన్సలర్‌ రామకృష్ణయ్యగారి 
క్రమశిక్షణ పద్దతిని ప్రశంసించారు. 


రామకృష్లయ్య గారికి తోటలంకు చాల ఇష్టం. కనుక (ప్రతి 
వేసవి WOOT A? అమలాపురానికి సకుటుంబంగా వెళ్లి 
తమ తోటలను చూచుకొనేవారు. చెట్లకు పాదులు కట్టడం, 
నీళ్లు పోయడం, కలుపు మొక్కలు తీయడం - అంటే 
ఎంతో ఆసక్తి వారికి. 


ఇదంతా చూచి, పక్కవాళ్లు “సంవత్సరానికి ఒకసారి 
వచ్చి, కొన్ని రోజులు ఉండి పోయే వారికి ఈ కష్టం 
అంతా ఎందుకు?'' అనే వాళ్లు. 


తిరుపతిలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రామకృష్ణ 


33 


య్యగారు పూర్తిగా ఆధ్యాత్మిక  చింతనాయత్తచిత్తులయి, 
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు పరిశీలిస్తూ ఏవో వ్రాసు 
కుంటూ మననం చేస్తూ గడిపారు. వేంకటేశ్వర సంస్కృత 
కళాశాల పండితులు తరచు వచ్చి వారితో ఆధ్యాత్మిక 
విషయాలు చర్చించేవారు. అప్పుడు వ్రాసుకున్న విషయాలు 
ఎన్నో ఉన్నాయి. 


రామకృష్ణయ్యగారి వైయక్తిక పవిత్ర జీవితం, సత్యనిష్ట, 
(శ్రద్దా సమావిష్టం అయిన సాహిత్య జీవితం నేటి నవయువకు 
లకు, జిజ్ఞాసువులైన పరిశోధకులకు అనుసరణీయం. 


కుమారుని క at 


తెలుగులో చారిత్రక వ్యాకరణం, ఆంధ్ర భాషా సాహిత్యత 
తాన్ని తెలుసుకొనడానికి ఇంకా ఎంతో పరిశోధన జరగాలని 
వారు అనే వారు. మన భాషాతత్త్వాన్ని గూర్చి ఇతర దేశాలలో 
జరుగుతున్న పనిని గూడ మనదేశీయులు శ్రద్దతో గమనించ 
వలసి ఉన్నదని చెప్పేవారు. “తెలుగు భాషా పరిశోధనకు 
పూనుకొనేవారు చాలతక్కువగా వున్నారు. తెలుగు భాషా 
పరిణామం వివరించే చారిత్రక వ్యాకరణ రచనకు యువకులు 
పూనుకోవాలి'' అనే వారు. 


ఇలా కొన ఊపిరి వరకు తెలుగు భాషాసాహిత్యాల 
పరిశోధనే పరమార్థమైన రామకృష్ణయ్యగారు 1962 మార్చి 
28 లో కీర్తశేషులయ్యారు. 


తండ్రిగారి సూచనతో ప్రాత్సాహితులయ్యారు. వారి 
ద్వితీయ పుత్రులు ఆచార్య డాక్టర్‌ మహాదేవ శాస్త్రిగారు. 
ఆయన ఆర్దిక శాస్త్రంలో ఎం.ఎ. పట్టం పొంది సిమ్లాలో 
కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖలో పని చేసేవారు. ఆయన 
ఆ ఉద్యోగం మానుకొని కలకత్తా విశ్వవిద్యాలయంలో రెండు 
సంవత్సరాలు భాషాశాస్త్రం చదివి ఎం.ఎ. పట్టభ[ద్రుక డాక్టర్‌ 
సునీతి కుమార్‌ చటర్జీ పర్యవేక్షణలో “ది హి రికల్‌ 
[గ్రామర్‌ ఆఫ్‌ తెలుగు" అనే అంశంపై పరిశోధ చేసి 
డి.లిట్‌. పట్టం పొందారు. ఆ డిలిట్‌ సిద్దాంత వ్యాసాన్ని 
శ్రీ వేంకటశ్వర విశ్వవిద్యాలయం (ప్రచురించింది. మహాదేవ 
శాస్త్రిగారు కొంతకాలం జర్మనీలో భాషా శాస్రాచార్యులుగా 
ఉన్నారు. (శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆంధ్ర 
శాఖాచార్యులుగా, అధ్యక్షులుగా (ప్రశంసనీయంగా పని చేసి 
పదవీ విరమణ చేశారు. వీరి సిద్దాంత వ్యాసం Historical 
Grammar of Telugu ఎంత ప్రయోజనకరమైందో తెలుపడా 
నికి ప్రపంచ విఖ్యాత భాషాశా(స్త్రజ్ఞులు డాక్టర్‌ సునీతి కుమార్‌ 
చటర్జీ డాక్టర్‌ టి. బ(ర్రో, డాక్టర్‌ సుకుమార్‌ సేన్‌ (వ్రాసిన 
ముందు మాటలను ఇక్కడ ఉదాహరిస్తున్నాను: 


34 


Foreword 
by 
Suniti Kumar Chatterji 


Emeritus Professor of Comparative Philology, 
University of Calcutta; 

Ex-Chairman, West Bengal Legislative Council; 
National Professor of India in Humanities, 
President, Sahitya Akademi 

The present monograph unquestionably 
forms an important contibution to our serious 
study of Telugu linguistics in particular and 
of Dravidian in general. In order to arrive at 
a full and authentic study of the evolution 
of the Dravidian speech in India, there must 
be, as a basic preliminary, a series of detailed 
descriptive studies of all the Dravidian 
languages and dialects - or at least of the more 
important among them, important lingusitcally. 
Then after that there should be another series 
of historical grammars of these languages, the 
diachronistic treatment going parallelly with the 
synchronistic. The Indian scholars who speak 
the various Dravidian languages have now 
become quite alive to the importance of 
Dravidian studies. For a long number of 
decades, after his pioneer work of Robert 
Caldwell on the Comparative Grammar of 
Dravidian Languages of South India first 
appeared in 1854, Indian scholars were not 
so very much interested in Dravidian 
Linguistics particularily, although there were 
very erudite scholars of their mother-tongues 
among Tamilian, Keralan, Kannadiga and 
Andhra people. An eminent scholar of Sanskrit 
and Tamil like V. Swaminatha Aiyar virtually 
brought about a revolution in Dravidian Studies 
by giving through his critical editions nearly 
the entire mass of the oldest literature in any 
Dravidian language - the Sangam literature of 
Tamil, and that was over half a century ago. 
One by one Dravidian scholars began to make 


సాహితీ నీరాజనం 


their appearance and take up seriously the 
histories of their mother-tongues. We have for 
example K.V. Subbayya, whose first essays on 
the historical grammar of Dravidian appeared 
in the Indian Antiquary in 1909. There were 
here and there isolated scholars like K Amritha 
Rao, and there were scholars of the old type 
like K.Narasimhacharya for Kannada, LV. 
Ramaswami Aiyar of Ernakulam had to his 
credit a great deal of very important work, 
but his career was cut short very early. We 
should also mention that veteran scholar of 
Sanskrit and Tamil Dr. P.S. Subrahmanya Sastri, 
whose valuable contributions on Tamil 
grammar are well-known. 


But particularly after our Independence a 
tremendous amount of interest was felt in Indian 
languages, and a veritable Renaissance of 
Indian Linguistics made its appearance. Young 
scholars of Dravidian now came forward and 
some very important results were arrived at. 
There are a good number of brilliant scholars 
for Tamil, Malayalam and Kannada, and for 
Telugu we have to mention in the first instance 
Prof. Bh. Krishnamurti. The writer of the present 
monograph Prof. Dr. K. Mahadeva Sastri is an 
old pupil of mine, and he studied in Calcutta 
after taking his degrees in Madras University. 
| was privileged to know him during his student 
days with us. His father the late Professor K. 
Ramakrishnayya was also an erudite scholar 
of Dravidian Philology, and his very useful book 
on “Dravidian Cognates” is well-known. Dr. 
Mahadeva Sastri knows also Hindi and other 
South Indian languages, and of course Sanskrit, 
and Telugu is his mother-tongue in which he 
has done quite a good deal of serious linguistic 
work. There are two very fine studies of 
Kannada inscriptions, discussed with regard 
to their linguistic developments-one on Old 
Kannada and the other on Middle Kannada. 
Prof. Mahadeva Sastri has given us a 
comprehensive study of all Old Telugu and 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


Middle Telugu Inscriptions beginning with the 
oldest inscriptions dating from the 6th century 
A.D. The inscriptions from 6th century to the 
10th century number near about 100. He 
has taken up the story of the development 
of Telugu, as in these old inscriptions right 
down to modern Telugu times. 


This is a careful bit of work, and it is quite 
well documented; and while the literary 
language was having its own line of 
development as a cultivated speech coming 
tremendously under the influence of Sanskrit 
and benefiting as well as suffering from the 
Sanskrit scholarship of the poets and other 
writers, the inscriptions give, as contemporary 
documents, more or less a precise picture 
of the language as it was used for the 
understanding of the common masses. 
Naturally there are colloquialisms and 
unorthodox developments which are always 
condemned by the orthodox scholars. But 
these have their very great importance in 
understaning the development of the actual 
living language as it is used by the people 
in their daily avocations 


One can easily judge the value of such a 
work, and | am sure specialists in Telugu and 
in Dravidian also will find Prof. Mahadeva 
Sastri’s work exceedingly helpful. | wish him 
greater and greater success in the line of work 
in which he is specialising, and | trust he will 
have his own important place in the history 
of Dravidian studies. 


Calcutta 
August 11, 1969 = (Sd.) SUNITI KUMAR CHATTERJI 


T. BURROW 


Boden Professor of Sanskrit in the 
University of Oxford 


The literary history of the Telugu language 
begins in the eleventh century AD. with the 
work of Nannaya, who not only inaugurated 
a period of rich productivity in the native 


35 


medium, but also standardised the literary 
language in a form that was to last until modern 
times. It cannot be known for certain whether 
before this period Telugu was used for literary 
purposes, but if it was all trace of such 
productions has disappeared. On the other 
hand written Telugu had been used for some 
four centuries before Nannaya for che purpose 
of engraving inscriptions and during the course 
of the present century an increasing number 
of these have come to be known, as a result 
of which a new chapter in the history of the 
Telugu language can now be written. This forms 
the main theme of Mr. Mahadeva Sastri’s though 
he has added to it an outline of the major 
developments of the language in its later 
periods. 


Of the hundred inscriptions which are here 
presented the earliest date from the last quarter 
of the sixth century A.D. Before this only Prakrit 
or Sanskrit inscriptions are available Prakrit 
was the language used by the Andhra dynasty 
and partly by its successors, though these latter 
turned increasingly to Sanskrit. These were 
northern invaders of the Telugu country, even 
language, and they were able to maintain their 
own Aryan language for some time. By the 
end of the sixth century, however, it had been 
ousted as a spoken language by the native 
Telugu, and it is at this period that inscriptions 
in the latter language begin to be engraved. 
At the same time we are not entirely without 
information about the Telugu of the preceding 
period, because in Sanskrit and  Prakrit 
Inscriptions which are available from the 
preceding half millennium in this area, there 
occur names of places and names of persons 
containing Telugu linguistic elements. Though 
small in quantity this material is valuable, since 
it shows that back as far as the beginning 
of the Christian era the Telugu language existed 
with its own individuality, and distinct from the 
neighbouring Dravidian languages. When 
exactly Telugu became characterised as an 
indepedent speech is not easy to say, but it 


న! 


l 


a aia 


a 


36 


will certainly not be later than the sixth century 
B.C. which has been tentatively, suggested. 
(p.4) 


The early Telugu inscriptions are of great 
linguistic interest since certain phonetic 
changes which characterise literary Telugu had 
not yet taken place. These are the change 
of -n- and -l- to -n- and -l-, the change 
of -nr- to -nd- and the change of -l- to -d-. 
In all these cases the early inscriptions preserve 
the primitive Dravidian sounds, and the gradual 
emergence of the standard Telugu forms can 
be traced in the later pre-Nannaya inscriptions. 
These differences are of sufficient importance 
to establish a distinct earlier stage of the 
language, Old Telugu, represented in the early 
inscriptions, as opposed to the standard literary 
dialect, which by contrast has to be known 
as Middle Telugu. Thus one whole stage of 
the language is represented only by 
inscriptions. 


Since the phonetic changes referred to 
above have resulted in the confusion of certain 
phonemes originally distinct (namely -n- and 
-n-, -l- and -l, -nr- and -nd-) the evidence 
of the inscriptions, where available, is obviously 
of great value for etymological purposes, since 
the inscriptions directly attest the original 
sound. Thus in DED Supplement 1093 
attention was drawn to the fact that the OTe. 
forms of the verb kalugu sometimes show 
forms with -l- Although this may be a case 
of reverse spelling the possibility that the form 
Is genuine has to be taken into account. 
Conversely the etymology given in DED 1517 
for Te. kolucu assumed that in this work -I- 
was for earlier -I- This is not borne out by 
the inscriptions, which show invariably -l-, and 
their evidence should probably be regarded 
as conclusive on this point. An interesting case 
is presented by the form élucunri in inscription 


సాహితీ నీరాజనం 


14,9. One way of explaining it is to assume 
that it is a reverse spelling, but this presents 
difficulty in such an early inscription. 
Alternatively it can be treated as genuine, and 
in that case the Te. verb undu would have 
to be connected with the items in DED 623, 
and not, as at present, with those in DED 599. 


Inscriptions are valuable in as much as they 
often give a better picture of linguistic 
development than literary texts which follow 
a strict norm. AS a result of this the main 
lines of the development of the Telugu language 
between 600 and 1000 AD. can be 
adequately followed in spite of the paucity of 
the material. It can be shown that by the end 
of this period the language had reached the 
state which was established as the standard 
by Nannaya. After this period there was a 
successful attempt to preserve this standard. 
As a result such-developments as were taking 
place are not normally reflected in the literature, 
but some idea can be formed about them from 
the later inscriptions, from statements of the 
grammarians as to what forms should be 
avoided as vulgar, and to some extent from 
certain authors who were less strict in the 
observance of classical usage. All this materia 
is examined and evaluated by the author, anc 
he has shown how an essentially modern forrr 
of Telugu had evolved as the spoken language 
by the beginning of the seventeenth century 
even though it had to wait till modern time: 
before being generally adopted for literan 
purposes In the course of his work Dr 
Mahadeva Sastri has provided a survey of the 
entire historical development of the Telugt 
language from the earliest times to the presen 
day, based on a wide selection of the available 
material. Students of Comparative Dravidian a: 
well as students of Telugu will be indebtex 
to him. 


Oxford 


August 8, 1969. T. Burrow 


కోరాడ రామకృష్ణయ్యగారి వంశం - జీవితం - రచనలు 


SUKUMAR SEN 


Retired Khaira Professor and Head of the Department 
of Comparative Philology, Calcutta University 
Dr. K.Mahadeva Sastri’s Historical Grammar 

of Old Telugu is one of the most significant 

of Linguistics works published in recent times 
in India. it will no doubt be immensely helpful 
to the workers in the field, but the serious 
students of indo-Aryan Linguistics also will 
receive much benefit. | note here my personal 
gratification in the fact that Dr. Sastri's grammar 
is the first systematic contribution to Dravidian 

Linguistics by a student of the Department 

of Comparative Philology at the Univeristy of 

calcutta. The author's equipment as an Indian 

Linguistician is well balanced: he is equally 

at home in the two main branches of linguistic 

study in India-Dravidian and Indo-Aryan. The 
work bears the stamp of mature scholarship. 
| congratulate Dr. Sastri for producing such 

a neat work. 


Calcutta 
July 30, 1969. Sukumar Sen 


Ê) మహాదేవ శాస్త్రిగారు భాష్లాశ్యాస్త్రంలో తండ్రిని 
మించిన తనయులన్నా తప్పులేదు. తండ్రిగారు తలచిన 
చారిత్రక వ్యాకరణం రచించారు. 


(శ్రీ మహాదేవ శాస్త్రిగారు విదేశీయుల కోసం ఆధునిక 
తెలుగు వ్యవహార భాషా స్వరూపాన్ని వివరిస్తూ, దానిని 
సులభంగా నేర్చుకోడానికి Descnptive grammar and 
Hand Book of Modern Telugu (Sore 2 ఆధునికాంధ్ర 
భాషా వ్యాకరణం) - అనే (గ్రంథాన్ని ఆంగ్లంలో రచించారు. 
ఇది జర్మనీలోని కోలోన్‌ యూనివర్శిటీకి చేరిన ఇండియన్‌ 
ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండాలజీలో విజిటింగ్‌ (ప్రాఫెసరుగా 
ఉన్నప్పుడు (1976-78) రచించిన (గ్రంథం. “కొలోన్‌ 
సరస్వతీ సీరీన్‌'' (గ్రంథమాల ఏడవ ప్రచురణగా జర్మన్‌ 
858) అసోసియేషన్‌ VAE సహాయంతో ముద్రితమైంది.* 


ఈ (గ్రంథం ప్రచురించిన SoH ప్రకటన పత్రాన్ని బట్టి 
ఆ పుస్తకం ప్రాశస్త్యం, వివరాలు తెలుస్తాయి. కనుక ఆ ప్రకటన 
పత్రం ఇక్కడ పొందు పరచడం సమంజసమని భావిస్తున్నాను. 
అది ఇది: 


37 


Subject: Oriental. Already Published. 


Descriptive Grammar and Handbook of 
Modern Telugu, 
with key (and Glossary). 


By: Korada Mahadeva Sastri, 
Edited by: Klaus LJanert in collaboration with 
M. Srimannarayana Murti and P.V.Rani Gandhi. 


1985 (Koeln Sarasvati Series, No. 7) DM 84, 
ISBN 3-515-034444-7. 


About this book: 


The book, Descriptive Grammar and 
Handbook of Modern Telugu with Key (and 
Glossary), opens with a practical and detailed 
presentation of the special script and 
pronunciation as well as the Sandhi 
phenomenon. 


This is followed by 1 e Descriptive Grammar 
of modern Telugu Lan uage from the Dravidian 
South India (around O million people speak 
the language). it conforms to the traditional 
and familar, systematic progression 
(declension, pronouns, positive and negative 
conjugations, participles, verb categories, 
compounds, syntactical sturcture, etc. The 
seventy four chapters (called lessons) covering 
the above mentioned topics contain an 
adequate number of examples (exercises) in 
Telugu Script (at the beginning also with the 
transcriptions). 


They are accompanied by translations in 
English (Key) as the book is written in English. 
The access to the Telugu language is reall’ 
made practical and certainly suitable for sef 
study. In order to smoothen this path, a li 
of basic vocabulary is prepared and its divisions 
correspond to seventy four chapters and which 
is absolutely necessary for this study. This 
Telugu-English glossary is alphabetically 
arranged, followed by a Grammatical Index 
which is the concluding part of the book. 


The author whose mother tongue is Telugu 
and father language Sanskrit, is an 


* ఇది ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న స్రీ పి.వి. నరసింహారావుగారికి అంకిత మివ్వబడింది. 


38. 


acknowledged Dravidologist and linguist. He 
was Professor for Telugu, in Andhra Pradesh 
and lives now in Madras. 


The Readers: 

Orientalists, especially Indologists, 
Dravidologists, Linguists, Institutes and 
Libraries. 


(Publisher's Note Translated from German) 


Franz Steiner Verilog Wiesbaden GMBH 
Postfach 347, D-7006, Stuttgart, 
GERMANY. 


(By రామకృష్ణయ్యగారి సౌజన్యానికి మరొక తార్కాణం 
తెలిపి ఈ వ్యాసం ముగిస్తాను. 


ఆం ప్రదేశ్‌ అవతరణోత్సవానికి ఆంధ్రప్రభ దాదాపు 
వంద టల ప్రత్యేక సంచిక ప్రచురించింది. అప్పుడు 
నేను ప్ర క బాధ్యతలో కొంత వహించినందున ఆ సంచికలో 
తెలుగు భాష గురించి ఒక వ్యాసం (వ్రాయండని 
రామకృష్ణయ్యగారిని కోరాను. వారు వ్రాసి యిచ్చారు. అది 
దాదాపు ఆరు కాలాల పెద్ద వ్యాసం. ఏ వ్యాసమైనా రెండున్నర 
కాలానికి మించరాదనే నియమం పెట్టుకున్నందున, ఆ 
వ్యాసం కంపోన్‌ అయిన పిదప, రెండు మూడు కాలాలకు 
కుదించి ఇవ్వండని (ఫ్రూఫ్‌ వారికి ఇచ్చాను. రెండు రోజుల 
తర్వాత వారి వద్దకు వెళ్ళాను వ్యాసం కోసం. “దీనిని 
కుదించడం నావల్లకాలేదు. ఇది మీ ప కలో దాదాపు ఒక 
పుట వచ్చేట్టుగా ఉంది. అంత పె ” ఎవరూ సరిగా 
చదువరు. కనుక మీరే కుదించి వే కోండి” అన్నారు 
నన్ను చూడగానే వారు. “ఆరు కాలాలను సగానికి 
తక్కువగా కుదిస్తే మీ భావ (స్రవంతికి భంగం కలుగవచ్చు. 
మీరే ఆ పనిచేయండి.” అని సవినయంగా అన్నాను. “నాకు 
ఆ పని అసలే కుదరదు. ఆ కోసేదేదో మీరే కోసేయండి"' 
అన్నారు ఆయన. 


నాకు ఆ పని తప్పింది కాదు దానిని ఎలాగో కష్టపడి 
రెండు కాలాలకు కుదించాను. ప్రత్యేక సంచికలో అది పడింది. 
దానిని వారు చూచి బాగానే కలిపారు అని అన్నారు. 

తరా త ఆ పూర్తి వ్యాసాన్ని నేనూ, మిత్రుడు డాక్టర్‌ 
తిమ్మా- కోదండ రామయ్య సంపాదకులుగా 
ప్రచురిస్తు " “పరిశోధనలో (ప్రచురించాను. ఈ ప్రచురణ 
సంగతి వారికి తెలీదు. నేను ఆ వ్యాసం పడిన 'పరిశోధని 
సంచికను అందజేసినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డారు. 
“వ్యాసం పోయిందేమోనని అనుకున్నాను. మంచి 
పనిచేశారు'' అన్నారు. 


సాహితీ. సీరాజనం 


మరొకరయితే “మీ పత్రికల వారికి ఇదే పని. 
వ్రాయమంటారు, తగ్గించమంటారు, కోయ మంటారు. 
తీరా పడిన తర్వాత తప్పుల కుప్పలు” అని రుసరుసలాడే 
వారే. అలాటి అనుభవము నాకు కొందరివల్ల ఎన్నోసార్లు 
కలిగింది. రామకృష్ణయ్యగారు ఆంధ్రప్రభలో పడిన తమ 
వ్యాసంలో జరిగిన కుదింపుకు అసంతృప్తి పడక పోగా, 
(ప్రశంసించారు. 


ఉపసంహారం 
రామకృష్ణయ్యగారు సహృదయతలోను, చిత్తశుద్దిలోను 
(ప్రామాణికతలోను 'ప్రథములయినళ్ట్లు, భాషా 


సాహిత్యరంగంలోను ప్రథములు. నిరాండంబరులు, కీర్తికాంక్ష 
లేని వారు. 

సాహిత్య వ్యాసంగాన్ని జీవిత పరమార్ధాన్ని సాధించే 
తపస్సుగా కొనసాగించిన బుషికల్పుడు. 

(ద్రావిడభాషా కుటుంబాన్ని గురించి కాల్డ్‌వెల్‌ 
సిద్దాంతాన్ని పురస్కరించుకొని శాస్త్రీయంగా కృషిచేసిన 
వారిలో ప్రథములు. 

జానపద సాహిత్యంపట్ల పండితులకు ఈ శతాబ్దం 
ప్రారంభం నుంచి అభిమానం పెరిగింది. పద కవితను 
ఈసడించిన వారు తాళ్లపాకవారి పుణ్యమా అని మనసు 
మార్చుకున్నారు. జానపద సాహిత్యం సేకరించడం, 
వ్యాఖ్యానించడం (ప్రారంభించారు. వారి కృషి అంతవరకే. 
దానిలో లోతులకు చొరలేదు. రామకృష్ణయ్యగారు దక్షిణ 
దేశభాషలయిన తెలుగు కన్నడ తమిళ మలయాళాలకు 
సమానమైన Sos స్పాహితీ సంప్రదాయం ఉందని చెప్పి, 
దానిని నిరూపించడానికి గొప్ప (గ్రంథం వ్రాసి లక్షణాలు 
నిర్వహించిన వారిలో ప్రథములు. 


పరిశోధనలో SHS దృష్టితో ఉన్నత ప్రమాణాలు 
నెలకొల్పిన వారిలో ప్రథములు. 


తెలుగు కన్నడ తమిళ మలయాళ భాషలలో లోతైన 
పొండిత్యం సంపాదించి దక్షిణ దేశభాషా సాహిత్యాల 
తులనాత్మక అధ్యయనానికి (ప్రాతిపదిక వేసిన వారిలో 
(ప్రథములు. 


పదాల పుట్టుపూర్వోత్తరాల జ్ఞానంతో సామాజిక చరిత్రను 
ప్రజాసామ్యంలో (ప్రచారం చేసిన వారిలో ప్రథములు. 


తిరుపతిలో (శ్రీ) వెంకటేశ్వరస్వామిని గురించి ఇతర 
భాషా సారన్వతాలలో కనిపించే ప్రస్తావనలను అన్నిటిని 
పరిశోధించి ఆ క్షేత్రం ప్రాచీనతను, వైభవాన్ని చాటిన 
ప్రప్రథమ పరిశోధక విద్వాంసులు. 


